తెలంగాణలో 
శాతవాహన వారసత్వం 
డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణ - 10 


తెలంగాణాలో 


శ్రాతవాహాన వొారీసత్స౦ 





తెలంగాణలో శాతవాహన వారసత్వం 
డాక్టర్‌ తుని శివనాగిరెడ్డి 


TELANGANALO SHATAVAHANA VAARASATVAM 


Dr. Emani Sivanagi1 Reddy 


(C) డా. ఈమని శివనాగిరెడ్డి, 2014 
మొదటి ముద్రణ : 2014 

రెండవ ముద్రణ : 2017, కాపీలు : 2000 
ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమి 


ముఖచిత్రం : నాగముచులింద శిల్పం, ధూళికట్ట స్టూపం (క్రీ.పూ. 1వ శతాబ్ది) 
అట్టవెనుక చిత్రం: సిదాార్గుని తలచుట్టును స్వర్గానికి కొనిపోతున్న దేవతలు 
అ అధ ర) ౧ 


డిటిపి, లేఅవుట్‌ : కరుణ 

కవర్‌పెజీ డిజైన్‌ : ఏ. వెంకటేశ్వర్లు 
ముద్రణా సహకారం : జుగాష్‌విలి 

ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌ 


కాపీలు దొరుకు చోటు : 
కళాభవన్‌, రవీంధ్రభారతి, సైఫాబాద్‌ 
హైదరాబాద్‌ - 500 004 


వెల : రూ. 50/- 


అంకితం 


ఠాకూర్‌ రాజారాంసింగ్‌కు... 


కృతజ్ఞతలు 


శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారికి 
శ్రీ తన్నీరు హరీష్‌రావు గారికి 

డా 1 ఈమని శివనాగిరెడ్డి గారికి 
డా॥ నందిని సిధారెడ్డి గారికి 

శ్రీ దేశపతి శ్రీనివాస్‌ గారికి 


శ్రీ వేముగంటి రఘునందన్‌ గారికి 

















తేలంగాణ ప్రజలు తమపై సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో 
అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి. తెలంగాణ 
సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో 
తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషావైదువష్యాన్ని విశ్వవ్యాప్తం ఇ సిందుకు 
(ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను 
తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృతనిశ్చయంతో కృషి 
చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోదన, విశ్లేషణ, 
ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం 
తెలంగాణ సాహిత్య అకాడమిని ఏర్పాటు చెసింది, 


తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో డిసెంబర్‌ 15 నుండి 19 వరకు 
ఐదు రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో (ప్రపంచ తెలుగు మహాసభలు 
జరగబోతున్నాయి. 


ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒక చోటకు 
చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు 
నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని 
పరిచయం చేయడంతో పాటు వారిలో నూతనోత్తేజాన్ని, (ప్రేరణను కలిగిస్తాయి. 


ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి 
(ప్రచురిస్తున్న పుస్తకాలు, ప్రత్యేక అధ్యయనాలు భావితరాలను తీర్చి దిద్దుతాయని 
ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ సాహిత్య అకాడమికి, రచయితలకు నా శుభాభినందనలు. 


కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 
క గ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం 





Room No. 151, Ground Floor, D Block 
T.Secretariat, Hyderabad. 
Office : 040-23453220 
Fax : 040-23450872 
Bungalow : No. 7, Road No. 12 
హూ Ministers Quarters, Banjarahills. 
సై Res : 040-23324504 





08457-222222 
cell : 9440471409 
గా HARAISH RAO Email : harishraol 116(@gmail.com 


Minister for Irrigation, 
Marketing & Legistative Affairs 


సందేశం 


మంజీరా రచయితల సంఘం (మ.ర.సం.) మెదక్‌ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న 
సాహత్య సంస్థ. తెలంగాణా వ్యాప్తంగా సాహిత్యకారులను ప్రభావితం చెసిన 
సందర్భంగా మ.ర.సం. అంటే నాకు ప్రత్యేక గౌరవం. మ.ర.సం. వ్యవస్థాపకులలో 
ఒకరైన ప్రముఖ కవి నందిని సిధారెడ్డిగారు, ప్రస్తుతం సంస్థకు అధ్యక్షులుగా వున్న 
దేశపతి శ్రీనివాస్‌గారు నాకు ఆత్మీయులు మాత్రమే కాదు, నాకు (ప్రేరణ ఇచ్చి 
నలత మార్గదర్శకులు. శ్రీ వేముగంటి రఘునందన్‌గారి పూనికతో ప్రముఖ 
చరిత్ర, పురావస్తు శాస్త్రజ్ఞులు, పురావస్తు శాఖ పూర్వ స్థపతి శ్రీ ఈమని శివనాగిరెడ్డి 
తెలంగాణాలో శాతవాహనుల పరిపాలన, వారి కాలంనాటి వివిధ విశేషాల గురించి, 
పురావస్తు ఆధారంగా ఒక (ప్రామాణికమైన పుస్తకం రచించటం, దానిని మ.ర.సం. 
(ప్రచురించటం నాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. 


తెలంగాణా అస్థిత్వ నిర్మాణంలో భాగంగా ముఖ్యంగా చారిత్రక పరిశోధనతో 
కూడిన ఇటువంటి పుస్తకాల అవసరం ఇప్పుడెంతో వుంది. అన్ని కోల్పోయిన 
తెలంగాణా ఇప్పుడు తన చరిత్రను తాను త్రవ్వకుంటున్నది. తనను తాను కొత్తగా 
ఆవిష్కరించుకుంటున్నది. ఆ ఆవిష్కరణలో భాగమే ఈ ఉత్తమ రచన. రచించిన 
శివనాగిరెడ్డి గారికి, ప్రచురించిన మ.ర.సం.కు నేను హృదయపూర్వకంగా 
అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. (తొలి ముధ్రనకు రానీనది) 


విరియుడు 


ona 


యుందుమాట 


(వంద తెలుగు మవోనభలు అత్తంత (వతిష్ఞాత్సకంగా నిర్దుహొంచాలని 
అఆలంగాడ్రు రాజు టభుత్తం నంకల్స్పుంచింది. మవోనభల నర్వువాణ జాధ్ధుతలను 
తెలంగాణ నావాత్తు అకాడమిక్‌ అవ్హగించింది. తెలంగాణ రాజ్ఞ ఆవిర్భావం, 
నమకాలీన చరిత్ర, తెలంగాణ నొపొత్తు అకాడమి ఏర్పాటు, సాపొత్త చరిత్ర, 
తెలుగు భావ టొాముఖ్పుతను (బ్రవంచానికి బాటిబెవ్హటానికి, నాపొత్తు అకాడమిక్‌ 
(టాచుర్వాన్ని కల్పించటానికి రాజ ముఖమంత్రి కొ చంద్రశేఖరరావు గారు, 
(వంచ తలుగు మవోనభలు” తల వెట్టిటం ఉరింది. 

తెలుగు భావా నంన్ధుతుల మూల తూము తెలంగాణ, _ తెలగు ఢాఖ్లా 
నొపొత్వ్తాల వకానం కోసం నమున్నతంగా క్రషిబేనిన మహనీయుల మాగాణం 
తెలంగాణం. యుగాలుగా, శతాబ్దాలుగా ఎన్ని ఆటుబోట్లు ఎదురయినా 
టాణనవానంగా తెలుగు తేజున్సును, కవ్యుదనాన్ని కాపొడుకుంటూ వబ్బాన 
చర్యత తెలంగాణది. శ్రీ వూ 00 గోవరాజుల కాలం నాటి నాణాల్లోని నారన” 
వేరు ఆధారంగా అన్న” తెలుగు మాటు వాడుకలో డన్నట్లు నిడూవీత మవుతున్నద. 
ఇవ్దుటి వరకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఇదో మొదటి తెలుగు మాట. శ్రీళ 
61 (సొంతంలో వోలుడు నంకలనం బేనిన (టొర్టుత (గ్రంథాల గాడ్రానవళతిలో 
అత్త వల్ల వత్తి వంటి కొని తెలుగు వదాలు బోటు చేసుకోవటం వ్ల తెలంగాణలో 
తెలుగు అప్హటికో వూవవోరంలో డన్నదని భావంచటానికి వీలవుతున్నద. ఇట్లాగే 
(తళ 947 నాటి కుర్మాల శాననంలోని కందవద్తాలు వంవకది తెలుగు 
వద్దాం తెలంగాణలో భందోబద్ర కవిత్సం వ్ఞైల్లిందని బె పే సాక్షాలు. అందువల్ల 
అనేక విధాలుగా తెలుగు టాభవానికి నెలవైన నేల తెలంగాణ. ఈచరిత్రంతా 
(బీభోంచానికి బాటిబెవ్పీ తెలంగాణలో తోజురిల్లిన తెలుగు హైభవాన్ని?” 
ఆవివ్చరించటుమే (టవంబ తెలుగు మవోనభల (ధాన న్యూతం. తెలుగు ఖాతిని 
(వబకటించటం, తెలంగాణ మహోకన్రులను మననం బేనుకోనటం, తెలుగు భాషా 


నావొత్తాల థున వారనత్సం వైవు కొత్త తరాన్ని ఆకర్షించు అభిరుచి కల్పించటం 
(వంచ తెలుగు మవోనభల లక్ష్రాలు. ఇది సొంన్భ్రతిక వునడుజ్రవన నంకల్హం. 
తెలంగాణ థ్రన్గర్లాభోవ ద్రకటనం. 

(బవంబ తెలుగు మహోనభల (డినెంబిర్‌ 15 నుంచి 19 వరకు) నందర్హ్తంగా 
తెలంగాణ నూవాత్తు అకాడమి వది హను వ్రన్తకాలు దొబురిస్తున్నది. ఆ వరునలో 
తెలంగాణలో శాతవావాన వారనత్తం” వ్రన్తకం ఒకటి, 

తెలంగాణ బర్యత వునర్జిర్హాణం జరుగుతున్న దళ ఇది. శాననాలు, 
నాణాలు, కావ్యాలు, వ్రరావస్తు విశేషాలు ఎన్నో బార్యతికాధారాలు లభించినప్పటికీ 
ఇంకా లభిస్తున్నవృటికీ తెలంగాణ చరిత నైన లూవంలో లిఖించబదలేదు. 
కారణాలేమైనప్పుటికీ అతిగొవ్హ తెలంగాణ చర్షిత్రంతా ఆవిష్టుతం కాలేదు. కొత్తగా 
నిర్భించుకోవాల్లి) డన్నది. గత చరిత నుంచి నేద్సుకొనో వొాఠాలుంటాయి. గత 
వబాభూన్సు గానం చెయవలనిన నందర్భాలుంటాయు. భరిత నుంచి ఓక న్ఫూర్తినీ 
వారనత్యాన్లీ, జ్ఞానాన్నీ అనుభవాన్ని, బైతన్వాన్న అందుకోవాల్సి డంటుంది. ఆ 
దళలోనే తెలంగాణ చర్యతను వునర్జ్హిర్హాణం బేసుకోవాళ్ళు నుంది ఆ భావనతోనే 
గతంలో మంజీరా రచయితల నంభుం ఈవుని లేవనాగిరెఢ్‌ రబించిన తెలంగాణలో 
శాతవావాన వారనత్లం” (వచురింబింది. అవ్చ్రడు రచయిత, చరత పోరికోరకుడు 
లేవనాగిరెడ ఎంటదిడి రచన బేయింబే బాధ్దుత మానీన వ్యక్తి చర్యత క 
వముగంటి. రఈమునరిటర్‌ ఇధ్హ్రడు కూడా వ్రన్తకం అందుబాటులో ఉండాలని 
ఆకాంక్లించింది తానే ఇది వునర్మద్రణ. 


తెలంగాణ భరిత నిర్హాణానికి తప్పకుండా ఈ ఛ్రన్తకం తోద్దుడుతుంద. 
బారిత్రికాధారాలతో రూపొందించినవ్నుడో రచనకు (పొమాణికత వస్తుంది. 
వరిళోదూరచన కఠినతర్షమైంది. (కమకోర్టి తెలంగాణలో శాతవాహన వారనత్తం” 
రచించిన ఈమని లివనాగిరెఢికీ (వేచురింబిన వేముగంటి రసునందన్‌జు, మంజీరా 
రబయితల నంభూనిక్‌ ధనువాదాలు. బర్యత (వేమికులు నవ్వాదయంతో 
ఆదరిస్తారని విశ్వానంతో.. 
నందిని నధారెడ్డ 


అధ్హక్షుడు 
2-12-2017 లఆలంగాడ్రా గూవొత్తు అకాడ 


మన చరిత్ర - మన వారసత్వం 


ఏ జాతి వికాసానికైనా చరిత్ర ప్రధానమైనది. గతమె అయినా 
వర్తమానాన్ని నడిపించే కరదీపిక చరిత్ర. ఎప్పటికప్పుడు తనను తాను 
తవ్వుకుంటూ కొత్తగా నిర్మించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వెసే 
మహిమ చరిత్ర స్వంతం. తెలంగాణా సమాజ వికాసంలో ఎన్నో టె 
జ్వల ఘట్టాలను ఆవిష్కరించింది చరిత్ర. తెలంగాణా కున్న సతతది 
చరిత్ర. ఈ మట్టిని ఎక్కడ ముట్టనా, తవ్వినా చరిత్ర బయల్పడుతది. 
కొత్త సత్యాలు వెలుగు చూస్తయి. ఒక పరంపర, ఒక వారసత్వ మట్ట 
పొరల్లో నుంచి పలకరిస్తుంటయి. 


నిజానికి చరిత్ర పట్ల ప్రభుత్వాలకు ఉండవలసినంత శ్రద్దలెదు. 
పట్టింపు లేదు. తవ్వకాలు చేపట్టినప్పటికీ ఏ తవ్వకమూ పూర్తికాలేదు. 
నిరారణలు పూర్తికాక ముందె అర్జాంతరంగా పరిశోధనలు 
ఆగిపోయినయి. తెలంగాణాకు సంబంధించి నంత వరకు నిజాం 
కాలంలోనే మొదలయిన తవ్వకాలు, పరిశోధనలు నేటికీ పూర్తి 
కాకపోవడం విషాదం. నాణాలు, శాసనాలు, పురావస్తులనెకం 
లభించినప్పటికీ ఆధారాల కనుగుణమైన చరిత్ర అయినా పుస్తకాల 
కెక్కలేదు. ఉమ్మడి తెలుగు చరిత్రలో దాచేస్తే దాగని సత్యాలు 
దాచి పెట్టబడినయి. తొలి తెలుగు రాజులుగా చెప్పుతున్న శాతవాహ 
నులు తెలంగాణ కోటిలింగాల నుంచి విస్తరించారనే సత్యం విస్మరణకు 
గురయింది. అంతకు ముందటి గోపరాజులను గుర్తించవలసి ఉన్నది. 


గోబధ, సమగోపుల నాణాల మీద సరైన, సముచితమైన ఆవిష్టరణలు 
జరిగితే తప్ప అసలు చరిత్ర వెలుగులోకి రాదు. అందుబాటులో ఉన్న, 
అందుకోవలసి ఉన్న తెలంగాణా చరిత్రను సమన్వయం చెసినప్పుడే 
తెలుగువారి ఉమ్మడి చరిత్ర సమగ్రమవుతుంది. 


తెలంగాణ పునర్నిర్మాణ సందర్భంలో చరిత్రను మరింత లోతుగా, 
మరింత ప్రామాణికంగా ఆధారసహితంగా చర్చించవలసి వున్నది. 
నిర్దారణకు రావలసి వున్నది. ఈ నేపథ్యంలో (పముఖ చరిత్ర 
పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి గారు “తెలంగాణాలో శాతవాహన 
వారసత్వం” పరిశోధనా (గ్రంథాన్ని రచించటం సంతోషదాయకం. ఈ 
రచన స(ప్రమాణికం. సత్యశోధకం. నిజమైన చరి(త్రకారుడికి ఉండ 
వలసిన నిజాయితీ, నిష్పాక్షికత శివనాగిరెడ్డిలో విశేషంగా కన్పిస్తయి. 
కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌, ఫణిగిరి తదితర (ప్రాంతాల 
తవ్వకాల్లో బయల్పడ్డ పురావస్తువుల ఆధారంగా ఇతర (ప్రముఖ 
చరిత్రకారుల విశ్లేషణల ఆధారంగా ఈ రచనను రూపొందించినారు. 
గోపరాజుల ప్రస్తావన, శాతవాహన పద చర్చ, శాసనాలు, నాణాలు, 
పురావస్తువుల చిత్రాలు, “సిముకుని” కాల, నామ నిర్ణయం 15 మంది 
శాతవాహన రాజుల పట్టిక, ఆనాటి ప్రజల సాంఘిక బీవనం, వృత్తులు, 
పనిముట్లు, అలవాట్లు, ఆభరణాలు అన్నీ ఇందులో పొందుపర్చినారు. 
ఈ రచన తెలంగాణా చరిత్రకు ముఖద్వారం. ఇక ముందు రచించబోయే 
చరిత్రలకు మార్గం. 


మంజీరా రచయితల సంఘం తెలంగాణా రాష్ట సాధనలో ఎట్లా 
ముందు నడిచిందో సాంస్కృతిక నిర్మాణంలో సైతం ముందు 
నదువదల్పుకున్నది. ఆ కృషిలో భాగంగా పుస్తకం ప్రచురిస్తున్నందుకు 
మ.ర.సం. సంబురపడుతున్నది. రచించి, ప్రచురిం చటానికి 
అనుమతించినందుకు డా. శివనాగిరెడ్డకి కృతజ్ఞతలు. వెంటబడి శివనాగి 


రెడ్డితో ఈ పుస్తకం రాయించినందుకు ముందుబడి మ.ర.సం.తో పుస్తకం 
క యల నతదుకు చముగంటి. రఘునంటన్‌కు మరిన్ని కృతజ్ఞతలు. 
సహృదయంతో ఈ పుస్తకాన్ని సమాదరించుమని కోరుతున్నాం. మన 
తెలంగాణ, మన చరిత్ర - మన వారసత్వం. 


మంజీరా రచయితల సంఘం 


సిద్దిపేట, మెదక్‌ జిల్లా 


ప్రవేశిక 

శాతవాహనులిక్కడివారు? 

శాతవాహ, శాతకర్ణిపదాలు 
శాతవాహనుల కులం, వంశం, కుటుంబం 
పాలనా కాలం 

శాతవాహన రాజులు 

శాతవాహన వంశవృక్షం 

శాతవాహన సమాజం 

కరీంనగర్‌ ప్రాంతంలో దొరికిన నాణేలు 
కోటిలింగాల 

కరీంనగర్‌ ప్రాంతంలో ప్రముఖ స్థావరాలు 
ధూళికట్ట 

పాషిగాం 

కొండాపూర్‌ 

ఫణిగిరి 

శాతవాహన యుగబెన్నత్యం 


అనుబంధం: శాలివాహన శకం 


ఈ రచనక ఆధారాలు 


17 
19 
21 
23 
24 
25 
37 
39 
41 
43 
56 
58 
65 
66 
70 
72 
75 


86 


ప్రవెశిక 


ఛిముకుడనే రాజు తెలంగాణాలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించి తరువాత 
వచ్చిన రాజులు ఎగువనున్న మహారాష్ట్ర మధ్య భారత దిగువ భాగం, విదర్భ 
ప్రాంతాలను జయించి విస్తరించారు. అటు తరువాత, క్రీ.శ. 2వ శతాబ్దిలో తీరాంధ్ర, 
కర్ణాటక ప్రాంతాలను చేజిక్కించుకొని ధరణికోట రాజధానిగా పాలించారని ఇటీవలి 
పురావస్తు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. శాతవాహన రాజుల్లో మూడోవాడైన 
శాతకర్ణి కాలం నుండి అతని పేరు మీదే శాతకర్ణి కులంగా పిలువబడి తరువాతి 
రాజుల పేర్ల చివర కూడా శాతకర్ణి పదం చేర్చబడి, అటు తరువాత ఆ కులం 
(వంశం) శాతవాహన కులంగా, గుర్తింపు పొందిందన్న వి.వి. మిరాశీ అభిప్రాయం 
ఇప్పటికీ అంగీకరించ దగిందే. ' 


వాసిష్టిపుత్ర పులుమావి వేయించిన 19వ పాలనా సంవత్సరపు శాసనంలో 
గౌతమీ పుత్రశాతకర్ణి, “శాతవాహన కులయస పటిఠాపనకరసి అంటే శాతవాహన 
కులానికి కీర్తిని తెచ్చి పెట్టాడని కీర్తించబడినాడు. * స్మందశాతకర్ణియి, యజ్ఞ 
శాతకర్ణి, విజయశాతకర్ణి, కతు శాంకలి, కర్ణ శాతకర్ణి మరియూ శకశాతకర్ణి 
మొదలైన రాజులు వారి వ్యక్తిగత పేర్ల చివర శాతకర్ణి పదాన్ని వంశనామంగా 
వాడుకొన్నారు. తరువాత కాలపు శాతవాహనేతర రాజవంశాలు కూడ, శాతకర్ణి 
వంశంగానే పెర్కొన్నట్లు కదంబ రాజైన శాంతివర్మ తలగుండ శాసనం 
(శాతకర్వాధిభిచ్చ) వల్ల తెలుస్తుంది.” ఏదిఏమైనా శాతవాహన రాజవంశీకులు, 
చివరివరకూ శాతవాహన శబ్లానికే ప్రాధాన్యత నిచ్చారు. కొన్ని సందర్భాల్లో 
సాతవాహనగానూ, మరికొన్ని సందర్భాల్లో శాతవాహనగానూ పేర్కొనబడినా, 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 17 


సాతనవావాన” శబ్బాన్నే బాణుని హర్షచరితం, రాజశేఖరుని కావ్యమీమాంస, సోమదేవుని 
కథాసరిత్సాగరం, హేమ చంద్రుని అభిదానచింతామణి, అనెకార్థకోశంలలోనూ, 
ఇంకా ఆర్యమంజుశ్రీ మూల కల్పంలోనూ వాడిన విషయాన్ని గమనించాలి. * 
వాత్సాయనుడు, తన కామశాస్త్రంలో శాతవాహన, (కర్తార్యకుంతలః శాతకర్ణిః 
శాతవాహనో, మహాదేవీం మలయవతిం”) శబ్లాన్నే వాడాడు." క్రీ.శ. 12వ శతాబ్చికి 
చెందిన సోమదేవుడు, తన కథా సరిత్సాగరం లోని వివరాల (ప్రకారం, సంతానం 
లేని దీపకర్ణ అనే రాజు వేటకు వెళ్లినపుడు “సాతి” అనే యక్షుడు, సింహం రూపంలో 
ఒక బాలుణ్ణి తనపై ఎక్కించుకొని అడవిలో తిప్పుతుండగా చూశాడు. ఆ బాలుణ్ణి 
తనతోపాటు రాజధానికి తీసుకొచ్చి, దత్తత తీసుకొని అతడే తనకు వారసుడని 
ప్రకటించాడు. అప్పట్నుంచి ఆ బాలుణ్ణి (సాత అనే యక్షుడు సింహరూపంలో ఆ 
బాలునికి వాహనంగా ఉన్నాడు గాబట్టి) సాతవాహనుడని పిలిచాడు. అతడే 
శాతవాహన వంశ మూలపురుషుడని, (సాతేన యస్మా దూడోభూత్తస్మాత్త సాతవాహనం 
నామ్నా చకార కాలేన రాజ్య చైనాన్య వేశయత్‌) చెప్పబడింది. * 


క్రీ.శ. 14వ శతాబ్దికి చెందిన జినప్రభసూరి రాసిన కల్పప్రదీపంలో, ఒక 
విధవరాలైన స్త్రీని, నాగరాజైన శేషుడు సంగమించాడనీ, ఆ తర్వాత శేషుడు 
ఎటో వెళ్లిపోగా, ఆ ప్రీకి ఒక బాలుడు పుట్టాడని, అతన్ని ఒక కుమ్మరి పెంచి, 
పెద్ద చేశా డనీ, ఆ బాలుడు చిన్నతనంలో తనతోటి బాలకులతో ఆడుకొంటూ, 
తాను రాజునని, తన దగ్గరున్న మట్టిబొమ్మరధాలు, గుర్రాలు, ఏనుగులు, ఇతర 
వాహనాలను వారికి పంచే వాడనీ, సాత అంటే ఇన్టమనీ, వాహన అంటే 
వాహనాలను దానంగా ఇవ్వటంవల్ల ఆ పిల్లవానికి సాతవాహనుడనే పేరు 
కలిగిందని చెప్పబడింది.“ గుర్రం అన్న అర్థంలో సప్తి అనే పదం సాత అయిందనీ, 
సూర్యుణ్ణి సప్తవాహనుండటా రనీ, సాత వాహనుడంటే గుర్రాన్ని స్వారీ చేసేవాదనీ, 
డీ.డీ. కోశాంబి, పీ.వీ.దేశాయ్‌ అభిప్రాయపడినారు. ఇలా సాతవాహన, 
శాతవాహన పదాలకు రకరకాల వ్యాఖ్య లెన్నున్నా శాతవాహన వంశంలోని 
మూడోరాజైన శాతకర్ణి కులానికి చెందినవారుగా, తరువాత శాతవాహన 
వంశీకులుగా నాణేలు, శాసనాల్లో పర్క్మొనబడినారు, చరిత్రలో అలాగే 
మిగిలిపోయారు. 


ఆధారాలు 


ఇప్పటివరకు దొరికిన దాదాపు 40 శాతవాహన శాసనాలు, వేలకొద్దీ 
నాణేలతోపాటు, పురాణాల్లోని వంశాను క్రమణికలు, తరువాత కాలపు గ్రంథాలు 


18 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


శాతవాహన చరిత్రను పునర్నిర్మించటానికి (ప్రధానమైన ఆధారాలు. తెలంగాణా 
ప్రాంతంలో వెలుగు చూచిన శాతవాహన స్థలాలు, శాసనాలు, తవ్వకాల్లో బయట 
పడిన నాణేలు, ఇతర వస్తుసామగగి, తెలంగాణాలో శాతవాహన చరిత్ర రాయటానికి 
తోద్పతున్నాయి. 


పురాణాలు పేర్చొన్న 30 మంది శాతవాహన రాజుల్లో శాసనాలు లేక నాణేల 
ద్వారా తెలుస్తున్నది కేవలం 15 మంది మాత్రమె. వారు ఛిముక, కన్హ సిరిశాతకర్ణి-1, 
రెండో శాతకర్ణి, ఛిముక శాతకర్ణి, మొదటి పులుమావి, గౌతమీ పుత్రశాతకర్ణి, 
వాసిష్టి పుత్ర పులుమావి-!1, సిరిపావిలక వాసిస్టీపుత్ర సిరిశాతకర్ణి, వాసిస్టిపుత్ర 
శివ సిరి పులుమావి-1, వాసిష్టీపుత్ర (శివ) స్మృన శాతకర్ణి గౌతమీపుత్ర యజ్ఞ 
(శ్రీశాతకర్ణి) గౌతమపుత్ర శ్రీ వాసిస్టీపుత్ర విజయశాతకర్ణి (విజయ), వాసిష్టీపుత్ర, 
చండశ్రీ శాతకర్ణి, నాలుగోపులుమావి. శాసనం గానీ లేక నాణం గానీ దొరకని 
రాజులు 14 మంది ఉన్నారు. వారు: పూర్యోత్సంగ, లంబోదర, మేఘస్వాతి, కుంతల 
శాతకర్ణి, నేమకృష్ణ, అరిష్టకర్ణ, హాల, మండలక, పురీంద్రసేన, సుందరశాతకర్ణి, 
చకోర స్వాతి కర్ణ, శివన్వాతి. 


శాతవాహను లెక్కడివారు? 


శాసనాల్లో శాతవాహనులు (పులుమావి ఆదోని శాసనంలో రణో శాత 
వాహణానం అని ఉంది) గానూ, పురాణాల్లో, ఆంధ్ర అంధ జాతీయుల పురుషునిగా 
సిశుకుడు, సింథుకుడు, సిముకుడు (సిశుకోంధ్రః సజాతీయం:/ సింథు కుహ్యాంధ్ర 
జాతీయఃిగా పేర్కొనబడిన సంగతినీ కూడా గమనించాలి. మొదటితరం 
పరిశోధకులు సిముకుడు, కృష్ణాజిల్లా శ్రీకాకుళం నుంచి పాలన ప్రారంభించాదనీ, 
తరువాత గుంటూరు జిల్లాలోని ధరణికోట, మహారాష్ట్రలోని పైఠాన్‌లను రాజధాను 
లుగ జేసికొని పాలించాడని చెప్పిన విషయాలను మళ్లీ పరిశీలించాల్సిన అవసర 
ముంది. మహారాష్ట్రలోని నాసిక్‌ - పూనా ప్రాంతంలో బయల్పడిన అనేక శాసనాలు, 
వారిని శాతవాహనులనే పేర్కొన్నాయి తప్ప వాటిలో ఎక్కడా “ఆంధ్రి అనే పదమే 
లేనందువల్ల తొలితరం పరిశోధకుల అభిప్రాయం తప్పు అని తేలింది. మరికొంత 
మంది పరిశీలకులైతే, శాతవాహనుల జన్మభూమి మహారాష్ట్ర అనీ, గౌతమీపుత్ర 
శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని ఆంధ్రా ప్రాంతానికీ విస్తరించాడని చెప్పారు. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 19 


ఈ పరిశోధకుల్లో గోపాలచారి మాత్రం, శాతవాహనులు తొలుత పశ్చిమ దక్కను 
నుంచి పాలించారే తప్ప తీరాంధ్ర దేశం వారి అధీనంలో లేదని చెప్పాడు. * ఈ 
విషయాన్ని తరువాతి కాలంలో కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల్లో బయల్పడిన 
పురావస్తు ఆధారాలు రుజువు చేశాయి." అయితే, కృష్ణా - గోదావరి నదుల 
మధ్య దేశమే కాకుండా, ఇప్పటి తెలంగాణా భూభాగం కలసిన దేశాన్ని కూడా 
ఆనాడు “ఆంధ్ర దేశంగా పేర్శొన్న సంగతిని లెక్కలో తీసుకోవాలి. అనేకులైన 
ఆంధ్రుల్లో తెలంగాణానుంచి పాలన ప్రారంభించిన శాతవాహనులు ఒక శాఖ 
కావచ్చు. 

పురాణాల్లోని ఆంధ్రులు, కణ్వ వంశం వారి ఆధిపత్యంలో పాలించటాన, 
వారిని (భూమిరాన్లాన్‌ గమిశ్యంతి) ఆంధ్ర భృత్యులని పురాణాలు పేర్చొంటున్నాయే 
తప్ప, తెలంగాణా నుంచి పాలించిన శాతవాహనులకూ, ఆంధ్ర భృత్యులకూ ఎ 
మాత్రం సంబంధం లేదని శాతవాహనుల మీద సమగ్రంగా పరిశోధించిన అజయ 
మిత్రశాస్త్రి ఏనాడో తేల్చి చెప్పాడు." శాసనాల్లో గానీ, నాణేల మీదగానీ శాతవాహ 
నులు ఎప్పుడూ తాము ఆంధ్ర భృత్యులమని చెప్పుకోక పోవటాన్ని ఈ సందర్భంగా 
గుర్తు చేసుకోవాలి. మత్స్య, వాయు, బ్రహ్మండ పురాణాల్లో ఆంధ్రుల పరిపాలన 
చివరి రోజుల్లో, వారి సామంతులు ఆంధ్రభృత్యులుగా రాజ్యాలనేలతారని (ఆంధ్రానాం 
సంస్థితే రాజ్యేతేషాం భృత్యాన్వయానృవాః) చెప్పగా, భవిష్య, విష్ణు పురాణాలు 
శాతవాహనుల తరువాతి వారైన అభీరులను ఆంధ్ర భృత్యులుగా పేర్కొంటున్నాయి. * 

శాతవాహనులు అస్మక-ములక ప్రాంతానికి చెందిన వారని పి.టి. శ్రీనివాస 
ఐయ్యంగార్‌ చెప్పగా, శాతవాహనులు తెలంగాణాకు చెందినవారనీ, వారు తెలంగాణా 
నుంచే తమ పాలనను ప్రారంభించారని తొలిసారి మారేమండ రామారావు చెప్పారు. 
పీ.వీ. పరబ్రహ్మశాస్త్రి, డి. రాజారెడ్డి ఠాకూర్‌ రాజారాంసింగ్‌, బీ. ఎన్‌. శాస్త్రి లాంటి 
పరిశోధకులు, ఇటీవలి పురావస్తు ఆధారాల ప్రకారం శాతవాహనులు కరీంనగర్‌ 
ప్రాంతంలోని కోటిలింగాల దగ్గర, శాతవాహనులకంటే ముందు ఈ ప్రాంతాన్ని 
వాలించిన (స్వతంత్ర) గణతంత్ర రాజులైన సకుగోప,. గ్‌ జథ, నరన, కరవాయల 
దగ్గర సామంతులుగా ఉండి, వీరిలో చివరివాడైన కంవాయ తరువాత శాతవాహన 
వంశ (కుల) మూలపురుషుడైన చిముకుడు లేక ఛిముక శాతవాహనుడు స్వతంటత్రుడై 
శాతవాహన రాజ్యాన్ని స్థాపించి పాలించాడని ఒప్పుకొంటున్నారు. తరువాతి రాజైన 
శాతకర్ణి విదర్భ ప్రాంతాన్ని జయించి పైఠాన్‌ నుంచి పాలించాడనీ, దక్షిణాపధపతి 


20 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


అని, త్రి సముద్రతోయ పీతవాహనస్య అని బిరుదులు పొంది మొత్తం దక్షిణాపథానికి 
అధిపతినని, తన గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయనీ అంటే దక్షిణ 
భారత భూభాగమంతా తనదేనని చెప్పుకొన్న గౌతమీపుత్ర శాతకర్ణి కాలానికిగాని, 
ఇటు తీరాంధ్రలోని ధాన్యకటక-అమరావతి, కర్ణాటకలోని బనవాసి, సన్నత్తి ప్రాంతం 
గానీ శాతవాహనుల చెతికి రాలేదని అప్పటిదాకా వాళ్ళు తెలంగాణా - విదర్భ 
ప్రాంతాల నుంచే శాతవాహన రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పాలించారని ఐ.కె. శర్మ 
తేల్చి చెప్పారు. 


శాతవాహన, శాతకర్ణి పదాలు 


శాతవావాన వదం 

శాసనాల్లో 'శాతవాహని అనే పదం రాజులపేర్ల చివరన ఉండటాన వారు 
శాతవాహన వంశానికి, కులానికి చెందారని గట్టిగా క్‌ నరా? నానేఘాట్‌ శాసనం 
లోని రాయసిముక శాతవాహనో సిరిమతో, దేవినాయనికాయరణో చ సిరిశాతకనినో, 
కుమారో శాతవాహనో' అన్న ప్రయోగాల్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. 
కన్తేరీ శాసనంలో ఛిముకొని సోదరుడైన కణ్బరాజు శాతవాహనకులంలోని వాడని 
చెప్పబడింది. అలాగే మేకదొని శాసనంలో 'రాణో శాతవాహనాణాం, సిరిపులు 
మావిసి అని చెప్పటం వల్ల సిరిపులుమావి శాతవాహన వంశానికి చెందినవాడని 
స్పష్టంగా ఉంది. ఒక సన్నత్తి శాసనంలో వాసిస్టీపుత్ర సిరిశాత (వాహన), మహా 
శాతవాహన అని శాతవాహన పదాన్ని పేర్చొనటంతో రాజులు శాతవాహన కులంలో 
పుట్టారనీ, అదే వంశానికి చెంది ఆ పేరుతోనే పిలువ బడినారని తెలుస్తుంది 


తాతకర్ధి వదం 

రాజుల పేర్ల చివర తొలుత శాతవాహన అని ఉన్న పదం తరువాత శాతకర్ణి 
పదంగా మారిన సందర్భాలున్నాయి. నానేఘాట్‌ శాసనంలో దేవినాయనికాయరణో 
చ సిరిశాతకణిసః దేవినాయనిక రాజైన సిరిశాతకర్ణి అని మొట్టమొదటసారిగా 
శాతకర్ణి పదం ఒక రాజుకు పేరైంది. ఆ తరువాత చాలామంది శాతవాహన 
రాజులు అదే పేరుతో కొనసాగారు. శక రుద్రాముని కూతురు వేయించిన కన్తేరీ 
శాసనంలో శాతకర్ణి వాసిష్టీపుడ్రుడని (వాసిష్టీపుత్రస్య శాతకర్ణిస్య), కళింగ ఖారవేలుని 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 21 


హధిగుంప శాసనంలో తాను ఎదుర్శోవాల్సిన శాతకర్ణి గురించి అతని శక్తి 
సామర్థ్యాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా దాడికి దిగాడని (అచితయినా 
శాతకమ్రీం) అసి పేర్కొనబడింది. రుద్రదాముడు తన గిర్నార్‌ శాసనంలో 
'దక్షిణాపధపతి” అని బిరుదు పొందిన శాతకర్ణి (శక రాజైన దక్షిణాపధపతేశ్చాతకర్ణి 
ద్విరపి) అని ప్రసావించాడు. 


సాంచి శాసనంలో 'రణో సిరిశాకనిసి అని, రెండో శాతకర్ణి గురించిన 
వివరాలున్నాయి. నానెఘాట్‌ శాసనంలో సిరిఖడశాతకర్ణి, అమరావతి శాసనంలో 
సిరిసివమక సద శాతకర్ణి, రామతీర్థం మట్టిముద్రికపైన సిరిశివఖడ విజయరాజ 
మహాశేల సంఘసి, అని వాసిస్టీపుత్ర స్మంధ శాతకర్ణి గురించి చెప్పబడింది. నాసిక్‌ 
శాసనంలో గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి 'రణోగౌతమీ పుతస సామి 
సిరియజ్ఞ శాతకణిసి అని, చినగంజాం శాసనంలో 'అరకసిరియణ శాతకణిసి 
అనీ, అన్హేరి శాసనంలో గౌతమీపుత (సామిసిరి) యణసాతకణినా, అనీ, అమరావతి 
శాసనంలో రాజ్ఞో గౌతమీ (పుత్రస్య) శ్రీ యజ్ఞ (శాత)తకణిస్య అని పేర్కొనబడింది. 
ఇక విజయ లేక విజయశాతకర్ణిగా పిలువబడిన గౌతమీపుత్ర/వాసిష్టి పుత్ర 
విజయశాతకర్ణి గురించి నాగార్జున కొండ శాసనంలో రణోగోతమి పుతస సిరి 
విజయశాతకణ్ణిసి అని ప్రస్తావించబడింది. చివరగా వాసిష్టపుత్ర చండశ్రీ శాతకర్ణి 
గురించి కొడవలి శాసనంలో 'రణో వాసిష్టిపుతస సామిసిరి చండసాతిసి అని 
చెప్పబడింది. 


శాతవాహను సామాజిక “వర్షం” 


వాసిస్టీ పుత్రపులుమావి తన 19వ పాలనా సం.లో వేయించిన నాసిక్‌ గుహ 
శాసనంలో తన తండ్రి గౌతమీపుత్రశాతకర్ణిని ఎకటబ్రాహ్మణ, ఖతియదపమానమదా 
అని, ఆగమనిలయ అని పేర్కొనటం వల్ల కూడా శాతవాహనులది బ్రాహ్మణ వర్ణమని 
తెలుస్తుంది. * ఈ శాసనంలో మూడో శాతవాహనులు నాగులతో సంపర్శం గలిగిన 
బ్రాహ్మణులని అజయమిత్ర శాస్త్రి గట్టిగా చెప్ఫారు. న్‌ 


27 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


శాతవాహనుల కులం, వంశం, కుటుంబం 


శాత అంటే, చురుకైన అని, వాహన అంటే ఇక్కడ గుర్రమనీ, శాతవాహన 
అంటే, చురుకైన గుర్రాన్ని వాహనంగా కలిగిన వారని పీ. బీ.దేశాయ్‌ వివరించారు. 
శాత అంటే 'సప్తి అనే సంస్కృత పదానికి సమానమనీ, అనగా, సూర్యుదని వాహనా 
లైన గుర్రాలనీ అర్ధం చెప్పారు డి.డి. కోశాంబి. విష్ణువుకున్న వేయి పేర్లలో “సప్తవాహని 
అనేది ఒకటని, అలాగే ఈ సప్తవాహన అనే సంస్కృత పదాన్ని ప్రాకృతంలో శాత 
వాహన అని పిలిచారని గోపాలాచారి అభిప్రాయపడినారు. గౌతమపుత్ర శాతకర్ణి 
బిరుదుల్లో “ఏక కుశస, ఏక దనుధరస, ఏక శూరస ఏక బంహనస ఆగమాన 
నిలయసలను” పరిశీలిస్తే అతను అన్నీ తెలిసిన బ్రాహ్మణుడనే అర్థాన్ని కూడా చెప్పారు 
కొందరు పరిశోధకులు. శాతవాహనేతర రాజుల శాసనాల్లో కూడా శాతకర్ణి ప్రస్తావన 
లున్నాయి. శాతకర్ణి అంటే చక్కని వినికిడిగల చెవులున్న వాడని ఐ.కె. శర్మ అన్నారు. 


కళింగ ఖారవేలుని హధిగుంప శాసనంలో అచితయిత శాతకమ్టిమ్‌ (శాతకర్ణి 
శక్తి సామర్థ్యాలను గురించి కొద్దిగానైనా ఆలోచించని ఖారవేలుడని అర్థం), 
రుద్రదాముని గిర్నార్‌ శాసనంలో దక్షిణాపధపతేశ్శాతకర్ణేద్విరపి అనీ, రుద్రదాముని 
కూతురు వేయించిన కన్సెరి శాసనంలో వాసిస్టీపుత్రస్య శాతకర్ణిస్య అనీ, కకుత్సవర్శ 
తలగుండ శాసనంలో ప్రిసుభిశ్శాతకర్వాదిభిశ్చ అని ఒక శాతకర్ణిని గురించి పేర్కొన 
బడింది. ఇది దాదాపు 56 ఎళ్లపాటు వాలించి అనేక రకాల నాణేలను విడుదల 
చసన రెళిడొ శాతకర్ణి గురించి అయి ఉంటుందని ఐ.కె. శర్మ చెప్పారు. ఆయన 
ఇంకా శాతకర్ణి అనే పదం, రాజులకు రాజ్యానికి, రాష్ట్రానికి, జనపదానికి, శకానికీ 
కూడా పర్యాయ పదమైందని కూడా చెప్పారు. ఉదాహరణగా, శాతవాహనహార, 
సాతాహనిరర్డై అనీ, తమిళంలో శాతవాహనమ్‌ అనే (గంథం కూడా ఒకటుందని 
ఐ.కె. శర్మ తెలియజేశారు. 


శాతవాహనుల “మతం” 


శాతవాహన రాజుల్లో వైదిక - పురాణ మతాలపై మక్కువ చూపించినట్లు - 
వారి పేర్లు కృష్ణ, వెదిసిరి, పులుమావి, స్మంధ, యజ్ఞశ్రీ శాతకర్ణిగా పేర్మొనబడటాన 
(శ్రౌతకర్మలు చేసినట్లు కూడా తెలవటాన ఈ విషయం రుజువైంది. ఇంతకంటే 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 23 


మించి వారి కాలంలో అనేక వందల బౌద్ధారామాలు అనేక దానాలను పొందటం 
మూలాన వారు ప్రజల అభీమతమైన బౌద్దాన్ని ఎక్కువగా ఆదరించారని 
చెప్పొచ్చు. ల 


పాలనా కాలం 


శాతవాహనుల వాలనా కాలానికి సంబంధించి రెండు వాదాలున్నాయి. 
ఒక వాదం ప్రకారం, పురాణాల్లో పేర్కొన్న దాదాపు ౩80మంది రాజులు, సుమారు 
నాలుగొందలేండ్లు పాలించారు. మరో వాదం (ప్రకారం, పందొమ్మిదిమంది శాత 
వాహన రాజులు మూడొందలుగానీ, అంతకు కొంచెం తక్కువ సంవత్సరాలు 
గానీ పాలించారు. మొదటి వాదాన్ని లేవనెత్తిన వారు శాతవాహనులు క్రీ.పూ. 
3 లేక 2వ శతాబ్దిలో పాలన (ప్రారంభించారని చెప్పగా, రెండో వాదంవారు, 
క్రీ.పూ. మొదటి శతాబ్దంలోనే వారి పాలన ప్రారంభమైందన్నారు. పురాణాల 
ప్రకారం సిముక (పురాణాలు ఇతన్ని శిశుక, సింథుక, ఛిస్మక, శిప్రక, శిభిక, 
శిశుక, కింశుక అని పిలిచాయి) శాతవాహనుడే ఆంధ్ర - శాతవాహనుల 
మూలపురుషుడు. అతడు కాణ్వ రాజుల్లో చివరివాడైన సుశర్మ నుంచి అధికారం 
చేజిక్కించుకొన్నాడు. శన 

భిన్న కథనాలతో పొంతనలేని వివరాలనందించిన పురాణ ప్రలాపాలను 
అంగీకరించని చరిత్రకారులు, ఇతర ఆధారాలైన శాసనాలపై దృష్టి సారించారు. 
ఇందులో భాగంగా మహారాష్టలోని అహమ్మద్‌నగర్‌ జిల్లాలో గోదావరి ఉపనది 
అయిన (ప్రవర ఒద్దునేగల నేవసలో జరిపిన తవ్వకాల్లో దొరికిన తొలి శాతవాహన 
రాజుల నాణేలు. గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు దొరికిన పొరకంటే కింది పొరలో 
దొరకటం వల్ల శాతవాహన పాలన క్రీ.పూ. 1వ శతాబ్దిలోనే ప్రారంభమైందని 
తేల్చారు. * కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల్లో జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల 
కంటే ముందు ఈ ప్రాంతంలో పాలించిన రాజవంశాలు విడుదల చేసిన నాణేలు 
దొరికాయి. దీనినిబట్టి తెలంగాణా, మౌర్యుల కాలంలో, స్వతంత్ర రాజుల పాలనలో 
ఉందని తెలిసింది. కోటలింగాల్లో కంవాయ,. సమగోప, గోజద, నరన అనే 
రాజుల పేర్లు గల నాణేలు దొరికాయి.” వీరి పేర్లకు ముందు రణో అని ఉ 
౦డటం గమనార్హం. తెలంగాణాకు కొంచెం ఎగువన గల విదర్భ (ప్రాంతాన్ని 


24 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


మిత్ర, భద్ర అనె రెండు శాతవాహనుల కంటె ముందరి రాజవంశాలు 
పాలించాయని తవ్వకాల్లో బయల్పడిన భూమిపుత్ర, కన్షమిత్ర, సూర్యమిత్రుల 
నాణేలు, అలాగే దామిభద్ర, సర్వభద్ర, సత్యభద్రుల నాణేలు రుజువు చేసిన 
విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్హుకు తెచ్చుకోవాలి.” సూర్యమిత్రుని 
నాణేలపై శాతకర్ణి మళ్లీ తన గుర్తును ముద్రించు కోవటమే ఇందుకు నిదర్శనం. 

తెలంగాణాకు సంబంధించిన కోటలింగాల్లో దొరికిన గోబధ నాణేలు 
చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. ఎందుకంటే విదర్భ ప్రాంతంలో 
భద్ర రాజ వంశానికి చెందిన రాజుగానే గోబధ (గోభద్ర)ను గుర్తించవచ్చని 
అజయ్‌మిత్రశాస్తి సూత్రప్రాయంగా చెప్పారు. పురాణాల్లో పెర్మొనని శాతకర్ణి, 
నాగనికా కొడుకులైన వేదిసిరి, శక్తిసిరి అనే రాజుల గురించి నానేఘాట్‌ గుహ 
శాసనంలో ప్రస్తావించ బడింది. అలాగే పురాణాల్లో పెర్మొనబడిన కుంతల స్వాతికర్ణ 
(శాతకర్ణి), చకోర శాతకర్ణిల నాణేలు ఇంతవరకూ దొరక్కపోవటం కూడా 
గమనార్హమే (కర్నూలు జిల్లా నందికొట్ళూరు మండలంలోని సాతానికోట వద్ద 
జరిపిన తవ్వకాల్లో శక్తి కుమారుని నాణేలు బయల్పడినాయి,. ఆంధ్ర - 
శాతవాహనులకు సంబంధించిన కొన్ని పురాణాలందించిన రాజుల చిన్న జాబితాను 
వారి పురావస్తు ఆధారలైన బ్రాహ్మీ శాసనాలు, నాణేలు బలపరుస్తుండగా, మరోవైపు 
మరికొన్ని పురాణాల్లో పేర్కొన్న రాజుల పెద్ద జాబితా ఆంధ్ర - శాతవాహనుల 
వంశంలోని ఇతర శాకలను కూడా కలుపుకోవటం వల్ల జాబితా పొడవై, పాలనా 
కాలం కూడా పెరిగింది. ఏదిఏమైనా, ఛిముక శాతవాహనుడు క్రీ.పూ. 1వ 
శతాబ్ది మధ్య కాలంలో శాతవాహన రాజ్యాన్ని ప్రారంభించాడనీ, అది కూడా 
తెలంగాణా నుంచేనని ఇప్పటివరకూ దొరికిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. * 


శాతవాహన రాజులు 


ఛిముక శాతవాహనుడు శాతవాహన రాజుల మూలపురుషుడు. ** 
కోటలింగాల నాణేలపై ఇతని పేరు ఛిముక శాతవాహనునిగానూ, అలాగే 
నానెఘాట్‌ నాగనిక శాసనంలో అతని బొమ్మ కింద ఛిముక శాతవాహనునిగాను 
పేర్చొనబడినాడు. 2 ఇిముకుడు, చివరి కాణ్వ రాజైన సుశర్మ కొలువులో భృత్యుడుగా 
ఉండి, అతడు బలహీనపడగానే, స్వతంత్రుడై, తెలంగాణా నుంచి తన పరిపాలన 
ప్రారంభించి అటు తరువాత మహారాష్టలోని విదర్భకు రాజ్యాన్ని విస్తరించాడని 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 2౨ 


కరీంనగర్‌ జిల్లాలోని కోటలింగాల, వార్హా జిల్లాలోని పానార్‌ల దగ్గర దొరికిన 


28 


నాణేలు తెలియ జేస్తున్నాయి. 


నానేఘాట్‌ గుహలోనున్న శిల్పాల్లో ఛిముక శాతవాహన రాణి నాగనిక, 
శాతకర్ణి, కుమారభాయ, మహారధి త్రణకయిరో, కుమార హకుసిరి, కుమార 
శాతవాహన ఇంకా పేర్లు చెరిగిపోయిన ఇద్దరు రాజుల్లో మొదటివాడే ఛిముకుడు 
లేక ఛిముక శాతవాహనుడు. అతడు ముందుగా ఛిముక, తరువాత శాతవాహన 
అన్న పేర్లుమీదగా నాణేలు విడుదల చేసి ఉండవచ్చు.” ఛిముకుని పేరుతో 
నున్న నాణేలు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అకోలాలోనూ, పూణే దగ్గరి 
జున్నార్‌లోనూ, అహమ్మద్‌నగర్‌లోని నవస దగ్గర, కర్నాటక రాష్ట్రంలోని గుల్చర్లా 
జిల్లాలోని సన్నత్తి దగ్గర, తెలంగాణాలోని కోటలింగాల, సంగారెడ్డిలలో దొరికాయి. 
ఇలా వివిధ ప్రాంతాల్లో అతని నాణేలు దొరకటంవల్ల, తెలంగాణా నుంచి 
పాలన (ప్రారంభించిన ఛిముకుడు తరువాత ఉత్తర కర్ణాటక, విదర్భతో సహా 
మహారాష్ట్రలోని ఎక్కువ ప్రాంతాలను కలుపుకొని విశాలమైన శాతవాహన రాజ్యాన్ని 
పాలించాడని చెప్పొచ్చు." పురాణాలు ఛిముకుడు 33 ఏళ్లు పాలించాడని 
చెబుతుండగా, పురావస్తు ఆధారాలు కీ. పూ. 52లో రాజ్యానికొచ్చి, సుమారుగా 
క్రీపూ. 30లో కాణ్వసుశర్మను (హత్వా కాణ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలో 
బలిగాంభోక్ష్యత్యాంధ్ర జాతీయః కంచిత్‌ కాలం అసత్తమః) చంపి ఆ తరువాత 
కొంతకాలం అంటే క్రీపూ 52 నుంచి క్రీ. పూ. 80 వరకూ పాలించాదని 
రుజువు చేస్తున్నాయి. ! తెలంగాణాలోని కోటలింగాలను రాజధానిగ జేసుకొని 
శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన ఛిముక శాతవాహనుడు, తన పాలన చివర్లో 
రాజ్యాన్ని ఉత్తరంగా మరింత విస్తరించటానికి వీలుగా రాజధానిని కోటలింగాల 
నుంచి మహారాష్ట్రలోని జున్నార్‌కు మార్చాడని అజయ్‌మిత్రశాప్రిత అభిప్రాయం.” 
తరువాత విదర్భ, ఉత్తర కర్ణాటక, మొత్తం తెలంగాణాను సొంతం చనుకొన్‌ 
విశాల భూభాగాన్ని వాలించినందువల్ల నానేఘాట్‌ శాసనంలో ఛిముకున్ని, 
దక్షిణాపధపతి అని పేర్కొనటం జరిగింది. *ో 


ఛిముకుని తరువాత అతని సోదరుడైన కృష్ణుడు సింహాసనమెక్కాడు. మత్స్య, 


26 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


వాయు, (బ్రహాండ పురాణాలు ఇతడు 18 సం.లు రాజ్యం చేశాడని చెబుతున్నందున 
క్రీ.పూ. 29 నుంచి క్రీ.పూ. 11 వరకూ పాలించాడని చెప్పొచ్చు. నాసిక్‌లోని 
ఒక బ్రాహ్మీ శాసనంలో కన్హ శాతకర్ణి రాజ్యం చేస్తుండగా, సమణ మహామాత 
(శ్రమణ మహామాక్ర, శ్రమణుల (బౌద్ద భిక్షువులు) బాగోగులు చూడటానికి 
నియమింపబడిన ఒక మహామాత్రుడు (అన్నతాధికారి) ఒక గుహను తొలిపించాడని 
ఉంది.” రాజ్యాన్ని విస్తరించటంలో అన్నకు సహకరించిన కృష్ణుడు, తన అన్న 
మీది గౌరవంతో ఆయన పేరు మీద శాతవాహన కులాన్ని ప్రారంభించాడు. 
అంతేకాక నానేఘాట్‌ గుహలో ఛిముకుని బొమ్మను చెక్కించటంలో అతని 
పాత్రవుందని పరిశోధ కులు అభిప్రాయ పడుతున్నారు. కృష్ణుడు కూడ తన 
అన్ననుండి అందిపుచ్చుకొన్న రాజ్యంలో తెలంగాణా ప్రాంతం కూడా చేరి ఉంది. 
అప్పటికి ఇంకా శాతవాహనుల రాజధాని కోటలింగాల లేక కొండాపూర్‌లలో 
ఏదో ఒకచోట ఉండి ఉంటుంది. కృష్ణుడు వైదిక - బ్రాహ్మణ మతాన్ని 
అవలంబించినా, బౌద్దాన్ని కూడా ఆదరించినట్లు అతని కాలానికి చెందిన ఒక 


ఒక నాసిన్‌ శాసనం (నం. 19) వల్ల తెలుస్తుంది. వ్‌ 


శాతకర్ణి 


కొన్ని పురాణాల్లో శాతకర్ణి గురించి, అతడు కేవలం 10 సం.లు పాలించాదనీ, 
మరికొన్నింటిలో 56 ఏండ్లు పాలించాదనీ ఉంది." కృష్ణుని తరువాత పాలనా 
పగ్గాలు చేపట్టిన శాతకర్ణి, క్రీ.పూ. 10 నుంచి క్రీ.శ. 45 వరకూ పాలించాదని 
చెప్పాను; శాతకర్ణి కూడా తనకు అనువంశికంగా వచ్చిన తెలంగాణా, కర్ణాటక 
విదర్భతో కలిపిన మహార్యాష్టను పాలించాడు. ఇతని పరిపాలనా కాలంలోనే 
కళింగా ధిపతియైన మహామేఫువాహన ఖారవేలుడు, తన రెండో పాలనా 
సంవత్సరంలో శాతకర్ణి రాజ్యంపైకి త్రివిధ దళాలను పెద్ద సంఖ్యలో పంపగా 
అవి కన్నబెణ్ణ నదివరకూ విజృంభఖించాయని అతని హధిగుంప శాసనం 
తెలుపుతుంది. ** 


ఒకవాదం ప్రకారం, ఖారవేలుని సైన్యం తెలంగాణాలోని నల్లగొండ జిల్లా 
వాడపల్లి వద్ద కృష్ణా నదిని దాటి శాతకర్ణి సైన్యంతో తలపడింది. మరోవాదం 
ప్రకారం, విదర్భలో పారే కణ్డాన్‌ నదిని ప్రాచీన మరాఠా సాహిత్యంలో కృష్ణా 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 2] 


అని పేర్కొనబడింది. అది నాగపూర్‌కు ఈశాన్యంలో వెణా (వైన్‌గంగా) నదితో 
కలసి ప్రవేశించటం వల్ల రెండు నదులనూ కలిపి కణ్బ+వఎణా కన్సబెబ్బ అని 
పిలిచేవారనీ, హథిగుంప శాసనంలో పేర్కొన్న నది ఇదేనని, అలాగే అసికనగరం 
(నాగపూర్‌ జిల్లాలోని అడం దగ్గర అసికజన పదముద్రిక ఒకటి దొరకటానో 
ఆడంగా గుర్తిం చారు. అందుచేత శాతకర్ణి పాలనలో విదర్భ కూడా చేరి ఉ 
౦దని చెప్పటానికి వీలు చిక్కింది. పౌనిలో శాతకర్ణి నాణేలు దొరకటమే కాక, 
సూర్యమి(త్రుని నాణేలపై శాతకర్ణి ముద్రలుండటం కూడా ఈ విషయాన్ని 
బలపరుస్తుంది. ఆ శాతకర్ణి నాణేలు, తెలంగాణా, మహారాష్ట, మధ్యప్రదేశ్‌లోని 
జబల్‌పూర్‌ విదశా ప్రాంతాల్లో కూడా దొరకటాన ఆయా భూభాగాలు ఆయన 
ఆధీనంలో ఉన్నాయని చెప్పవచ్చు. శాతకర్ణి భార్య, మహారధి త్రణకయిరో కుమార్తె 
అయిన నాగనిక (నాగవరదాయినీ). ఈమె భర్త మరణించిన తరువాత, వారి 
కుమారుడు వేదిసిరి రాజ్యం చేసినపుడు, శాతకర్ణి, నాగనిక కలిసి పన యజ్ఞాల 
గురించి ఆమె ప్రస్తావించింది. * 


ఐిదిసిరి 


నానేఘాట్‌ పెద్ద శాసనం వెసనాటికి శాతకర్ణి చనిపోయాడు. ఆయన 
కొడుకైన వెదిసిరి రాజ్యం చేస్తున్నాడు. పురాణాలు మాత్రం శాతకర్ణి తరువాత 
వేదిసిరినే కాక మరెంతమందో శాతవాహన రాజులను వదిలేసి, ఎంతో తరువాతి 
రాజైన గౌతమీపుత్ర శాతకర్ణిని రాజుగా పెర్కొన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని 
చెప్పుకోవాలి. ఛిముక శాతవాహనుని తరువాత రాజ్యానికొచ్చిన కృష్ణుడు, తన 
అన్న పరాక్రమానికి గుర్తుగా నానెఘాట్‌ గుహలో అతని ప్రతిమను చెక్కించాడు. 
కృష్ణుని తరువాత రాజైన శాతకర్ణి బొమ్మను, నాగనిక బొమ్మలను వీరిద్దరి కొడుకైన 
వేదిసిరి చెక్కిం చాడు. నానేఘాట్‌ గుహలోని ప్రతిమల్లో ఉన్న కుమార భాయ, 
కుమార హకుసిరి, కుమార శాతవాహనులు కూడా వేదిసిరి సోదరులు, 
శాతకర్ణి-నాగనిక కుమారులే నన్నది ఇటీవలి వాదం. శాతకర్ణి చనిపోగానే 
ఆపద్దర్మ పరిపాలన చేపట్టిన నాగనిక, వెదిసిరికి పట్టాభిషేకం చేసినందువల్ల, 
ఆమెపై గౌరవంతో ఆమెబొమ్మను, అలాగే చాలా కాలం రాజ్యం చేసిన తన 


28 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


తంద్రి శాతకర్ణి బొమ్మను, ఆ కుటుంబానికి సహకరించిన తాత (త్రణకయిరో, 
ఇంకా బంధువుల బొమ్మలను కృతజ్ఞతాపూర్వకంగా నదీసిరి చెక్కించాడు. 
పురాణాల్లో (ప్రనావించని, వేదిసిరి ఎంతకాలం పాలించాడో చెప్పటం కష్టమే. 
నానేఘాట్‌ శాసనంలో వెదిసిరి తరువాత పేర్కొనబడిన శక్తిసిరి సింహాసనమెక్కిన 
రాజుల వరుసల్లో అకపోయినా' వెదిసిరి, పరిపాలనతో సహకరించాడు. కర్నూలు 
జిల్లా సాతానికోట (శాతవాహనకోటులో దొరికిన శక్తి కుమారుని (శక్తిసిరి, 
సాతిసిరి) నాణేల వల్ల వెదిసిరి శాతవాహన రాజ్యంలో ఉత్తర ప్రాంతాన్ని శక్తిసిరి 
దక్షిణ ప్రాంతాన్ని పాలించేవారనీ, వేదిసిరి తరువాత బహుశ శక్తి కుమారుడు 
నాణేలు విడుదల చేసి ఉంటాడని అజయ్‌మిత్ర శాప్రి పేర్కొన్నారు.“ శక్తిసిరి, 
శాతవాహన రాజుల్లో నాలుగో వాడనేది నిర్వివాదాంశం. 


పురాణాలు శాతకర్ణికి, గౌతమీ పుతశాతకర్ణికి మధ్యలో చాలామంది రాజుల్ని 
ప్రస్తావిస్తున్నా శాసనాలు, నాణేల ద్వారా కొద్దిమంది రాజుల జాబితానే మనకు 
లభిస్తుంది. పురాణాలు శాతకర్ణి తరువాత లంబోదర, అపీలక, మేఘస్వాతి, 
స్వాతి, స్మృంధన్యాతి, మృగేంద్ర, కుంతల, స్వాతికర్ణ, పులుమావ్‌; అరిష్టకర్ణ, హాల, 
మంతలక, పురీంద్రసేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి అనే 
శాతవాహ రాజులను పేర్కొంటున్నాయి. మత్స్యపురాణం, అపీలకుడు, లంబోదరుని 
కొడుకని 12 సం.లు పాలించాడని చెబుతుంది.* మధ్యప్రదేశ్‌లోని భిలాస్‌పూర్‌ 
జిల్లా మల్లార్‌లో అపీలకుని మూడు నాణేలు” దొరకడంతో అతడు ఈ ప్రాంతాన్ని 
పాలించిన రాజప్రతినిధిగా పేర్కొనవచ్చు. అపీలకుని తరువాత కుంతల శాతకర్ణి 
రాజైనాడు. మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం, కర్నాటక ఉత్తర ప్రాంతాలను కలిపి 
పిలిచే కుంతల దేశాన్ని పాలించటం వల్ల ఇతన్ని కుంతల శాతకర్ణి అని పిలిచారు. 
పురాణాలతోపాటు, వాత్సాయన కామసూత్రాల వ్యాఖ్యాత యశోధరుని జయమంగళ 
వ్యాఖ్యలో ఇతని ప్రస్తావన ఉండటంతో కుంతల శాతకర్ణి కూడా ఉత్తర కర్ణాటకతో 
వాటు తెలంగాణా ప్రాంతాన్ని కూడా వాలించి ఉంటాడని చరిత్రకారులు 
భావిస్తున్నారు. 


గాథాసప్తశతి (సత్తసాయి) సంకలన కర్త హాలుడు, మొదట్లో తాను సేకరించిన 
మహారాష్ట పాకృతంలో కూర్చిన కోశం గురించి, ఎంతోమంది తరువాత కవులు 
పేర్కొన్నారు. కుంతల శాఖకు చెందిన హాలుడు, సింహళ రాకుమారి లీలావతిని 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 29 


సప్తగోదావరీ తీరంలో పెళ్లి చేసుకొన్నాడనీ, సంస్కృతం రాని ఆయనను ఆమె గేలి 
చేసిందనీ, ఆమెకోసం ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకున్నాడనే కథ కూడా ప్రచారంలో 
ఉంది. పురాణాల్లోని 17వ శాతవాహన రాజైన ఇతడు కేవలం 5 సం.లు 
మాత్రమే పరిపాలించాడు. మరోవైపు మెదక్‌ జిల్లా కొండాపూర్‌ నుంచే శాతవాహన 
చక్రవర్తి హాలుడు పాలించాడని, అతని మంతైన గుణాఢ్యుడు ఇక్కడే బృహత్మథను 
రాశాడని తెలంగాణా చరిత్రకారులు గట్టిగా నమ్ముతున్నారు. కొండాపూర్‌లో 
మట్టికోట, దానిచుట్టూ కందకం, కోటలోపల బౌద్దారామం, ఇళ్లు, ఇతర 
కట్టడాలతోపాటు శాతవాహన నాణేలు, పూసలు మట్టిపాత్రలు దొరకటాన హాలుని 
కాలంలో కొండా పూర్‌ శాతవాహనుల రాజధానిగా ఉండేది అనే వాదానికి 
బలం చేకూరింది. పురాణా లతోపాటు పెరిప్లస్‌ మరిస్‌ ఎరిత్రాయ్‌ రచయిత 
కూడా సుందర శాతకర్ణి (సునందన) చాలా తక్కువ కాలం (1 సం.) పాలించాడనీ, 
బలహీనుడైన ఈ రాజు ఆధీనంలో నున్న కళ్యాణరేవు పట్టణం వద్ద విదేశీ 
పడవలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నాడు. * ఇతని తరువాత పేర్కొనబడిన 
చకోర శాతకర్ణి, చకోర పర్వత పంక్తి ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తుంది. ఇతని 
శాసనాలు కానీ, నాణేలు కానీ ఇంతవరకూ లభ్యం కాలేదు. చకోరుని తరువాత 
రాజైన శివన్యాతి లేక శివసదుడు గౌతమీపుత్ర శాతకర్ణి తండ్రి. మహారాష్ట్రలోని 
బోకర్ణన్‌” తవ్వకాల్లో బయల్పడిన ఒక నాణెంపై శివసద అనే అస్పష్ట బ్రాహ్మి 
లిపి ఉంది. గుంటూరు జిల్లా అమరావతి - వేల్పూరు ప్రాంతం నుంచి కొన్ని 
సదవంశీయుల నాణేలు, శాసనాలు దొరికిన సంగతిని మనం ఈ సందర్భంగా 
గుర్తుకు తెచ్చుకోవాలి. కృష్ణుని తరువాత రాజ్యాని కొచ్చిన శాతకర్ణికి, గౌతమీపుత్ర 
శాతకర్ణికి మధ్య 16 ఏండ్లవాటు ఎవరు పాలించారనే విషయంపై సరైన సమాచారం 
అందుబాటులో లేదు. ఇదే అదునుగా చూచి పశ్చిమ క్షత్రపులైన క్షహరాటులు 
శాతవాహన రాజ్యంపై కాలు దువ్వుతూనే ఉన్నారు. 


గౌతమీపుత్ర శాతకర్ణి 


గౌతమీపుత్ర శాతకర్ణి ఖచ్చితంగా ఎప్పుడు సింహాసనమెక్కాదన్న ఆధారం 
లేకపోయినా, ఇతడే క్షహరాట వంశానికి చెందిన మహాక్షాత్రపుడైన నహపణుని 
యుద్దంలో చంపినందున, నహపణుని పాలనా కాలం ఆధారంగా గౌతమీపుత్ర 
శాతకర్ణి కాలాన్ని నిర్ణయించవచ్చు. నహపణుడు క్రీ.శ. 60-78ల మధ్య 


30 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


పాలించినట్లు, క్రీ.శ. 78-80ల మధ్య గౌతమీపుత్ర శాతకర్ణి అతన్ని చంపినట్లు 
పేర్కొనవచ్చు. ఇది బహుశ ఛేష్టనుడు అధికారాన్ని చేపట్టి క్రీ.శ. 78లో శక 
యుగాన్ని ప్రారంభించిన సంవత్సరం కంటే కొద్దిగా ముందు జరిగి ఉండవచ్చని 
అజయ్‌మిత్ర శాస్త్రి తేల్చి చెప్పాడు. స్వతంత్ర పాలన స్థాపించిన చేష్టనుడే శక 
సంవత్సరాన్ని ప్రారంభించాడనీ, అతని అల్లుడైన ఉషభదాత (రుషభదత్తుడు), 
మం(కతి అయముని శాసనాలు శక సంవత్సరాల్లోనే ఉండటం దీనికి బలాన్ని 
చేకూరుస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి క్రి.శ. 78లో- ఛేష్టనుడు అధికారానికి 
రాకముందే సహపణుని చంపాడు. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ.శ. 78 నుంచి 
పురాణాల్లో చెప్పినట్లు 34 ఏళ్లు కాక క్రీ.శ. 90వ సం. వరకూ పాలించాడని 
చెప్పొచ్చు. గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనమెక్కే నాటికి రాజ్యం ఏమంత 
అనుకూలంగా లేదు. కుటుంబ కలహాలతో పాటు, శాతవాహన రాజ్యంలోని 
మధ్యభారతం, అలాగే మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, శక 
మహాక్షాత్రపులైన క్షహరాటులు, కార్టమకుల వశమైనాయి. నాసిక్‌-పూణే ప్రాంతాలు 
క్షహరాట వంశానికి చెందిన సహపణుని ఆధీనంలో అన్నట్టు, జోగల్‌తంబిలో 
దొరకిన. సహపణుసి వెండి. నాణలతు”' నాసిక్‌, కార్తె, జున్నార్‌లలో గల అతని 
శాసనాలు రుజువు చేస్తున్నాయి.” అంతేకాక మరాఠ్వాడా ప్రాంతం కూడా అతని 
అదినంలోనే ఉందని భోకర్ణన్‌ తవ్వకాల్లో దొరికిని అతని రాగినాణలు 
తెలియజేస్తున్నాయి. * 


గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసమెక్కేసరికి, అతనికి సంక్రమించిన రాజ్యంలో 
తెలంగాణా మొత్తం, ఉత్తర కర్ణాటక, విదర్భ మరియు దక్షిణ మహారాష్టలు చేరి 
ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి బలాన్ని కూడగట్టుకొని, తమకు చెందిన 
భూభాగాలను వశపరచుకొన్న క్షహరాట నహపణునిపై యుద్దానికి సన్నద్ధమై, 
అతన్నీ అతని అల్లుడైన రుషభదత్తుని ఓడించి ఆ యుద్ధంలో వారిద్దరినీ చంపినట్లు 
గౌతమీ బాలసిరి తన శాసనంలో (ఖహరాట వశనిరవశేసకర) చెప్పింది. 54 ద్రీంత్రో 
నహపణుడు, అతని అల్లుని అధీనంలో కెళ్లిన మునుపటి శాతవాహన భూభాగాలు 
మళ్లీ శాతవాహన రాజ్యంలో చేరిపోయాయి. గౌతమీపుత్ర శాతకర్ణి నహపణునితో 
పాటు అతనికి సహకరించిన శకులు, యవనులు, పహవులను కూడా నాశనం 
చేశాడు. అంతేకాక, గెలిచిన తరువాత నహపణుని వెండి నాణేలపై గౌతమీపుత్ర 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 31 


శాతకర్ణి, తన పేరు, గుర్తులను మళ్లీ ముద్రించినట్లు జోగల్‌తంబి నిధిలో దొరికిన 
నాణేలు రుజువు జేస్తున్నాయిో వాసిష్టీపుత్ర పులుమావి నాసిక్‌ శాసనంలో 
చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి పాలించిన ప్రాంతాల్లో అసిక, అస్మక (తెలంగాణా) 
మూలక (మహారాష్ట్ర, సౌరాష్ట్ర (గుజరాత్‌), అపరాంత (కొంకణ (ప్రాంతం) 
అనూప, విదర్భ, అకరావతి (మధ్యప్రదేశ్‌, వింద్య సాత్సూర ప్రాంతం, సహ్యాద్రి 
కన్తేరి, శ్రీశెలం, నాగార్జునకొండ (సేతగిరి-శ్రీపర్వతం), నీలగిరి (తమిళనాడు), 
మహేంద్రగిరి (కళింగం) చేరి వుండటాన అతని గుర్రాలు మూడు సముద్రాల 
నీళ్లు తాగాయనీ (త్రిసముదతోయ పీతవాహనస దక్షిణా పథపతి) అని పేర్కొనటం 
జరిగింది. నాసిక్‌ ప్రశస్తిలో గౌతమీపుత్ర శాతకర్ణిని ఒక గొప్ప చక్రవర్తిగా, 
బలంలో మేరుపర్వతానికి సమంగా, ఇంకా రామ, కేశవ, అర్జున, భీమసేనులతో 
పోల్సి వందల కొద్ది రాజులు అతని పాదాక్రాంతులనీ, అతడెంతో అందగాదనీ, 
అతని తల్లి గౌతమీ బాలశ్రీ మహారాజుకు (గౌతమీపుత్ర శాతకర్ణికి) తల్లి అనీ, 
మరో మహారాజు (వాసిష్టిపుత్ర పులుమావికి) నాయనమ్మ అనీ, ఆమె సమ్యక్‌ 
వాక్కుతో, దానం, క్షమ, అహింస, సశ్చీలం, సంయమనం, ఉపవాసాలు: చెసి 
గుణవంతురాలని కూడా చెప్పబడింది. పరిశీలించి చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణి 
ఒక్కడే తల్లి పేరుతో తన పేరును జోడించిన తొలి శాతవాహన చక్రవర్తి అని 
తేలింది. తన తండ్రి కాలంలో పోగొట్టుకొన్న భూభాగాన్నె కాక, శత్రువులను 
జయించి మరికొన్ని కొత్త ప్రాంతాలను కలుపుకొన్ని రాజ్యాన్ని సామ్రాజ్యంగా 
తీర్చిదిద్ది 'శాతవాహనకుల యసపతిఠాపన-కర” అని, వాసిష్టీపుత్ర పులుమావి, 
గౌతమీపుత్ర శాతకర్ణి చనిపోయిన తరువాత 19 సం.లకు అతని గుణగణాలను 
కీర్తిస్తూ వేయించిన నాసిక్‌ ప్రశస్తి శాసనం తెలియజేస్తుంది. 
వాసిష్టిపుత్ర పులుమావి 

గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ.శ. 90లో చనిపోయేనాటికి అతనికి పులుమావి, 
శాతకర్ణి, శివశ్రీ పులుమావి, స్కంధ శాతకర్ణి అనే నలుగురు కొడుకులున్నారు. 
వీరిలో పులుమావి సింహాసనాన్నధిష్టంచి, 28 ఏళ్లు పాలించాడని పురాణాలు 
పేర్కొన్న సంగతి నిజమేననిపిస్తుంది. ఎందుకంటే అతని చివరి శాసనం, తన 


24వ పాలనా సంవత్సరంలో వేయించటమె ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 
అతని శాసనాలు తను పాలన ప్రారంభించిన 2 (నాసిక్‌ శాసనం నం. 14), 5, 


32 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


(కార్లే శాసనం నం. 15) 6, (నాసిక్‌ శాసనం నం. 16), 7, (నాసిక్‌ శాసనం 
నం. 17), 19, (నాసిక్‌ శాసనం నం. 18), 22 (నాసిక్‌ శాసనం 19), 24 (కార్తె 
శాసనం నం. 20) సంవత్సరాల్లో వేయించిన శాసనాలను కూడా ఈ సందర్భంగా 
పేర్కొనవచ్చు. కీ.శ. 78లో సింహాసనమెక్కిన కార్థమక రాజు మహాక్షాత్రప ఛేష్టనునికి 
పులుమావి సమకాలికుడు. పులుమావి (పాలెమాయిస్‌) పైఠాను (బైఠాన) నుంచి 
పాలించేపుడు, సాగెనెస్‌ (భెష్టనుడు) ఉజ్జయిని (ఉజెనె) నుంచి పాలిస్తున్నాడని 
టాలెమి పేర్కొనటంతో పులుమాసి కీ.శ. 104 ప్రాంతంలో కూడా రాజుగానే ఉ 
న్నాడని రుజువైంది.” పులుమావి శాసనాలు, మహారాష్ట్రలోని నాసిక్‌, కార్లేల 
దగ్గర, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి దగ్గరా, ఇంకా అతని నాణేలు కర్ణాటకలో 
దొరకటంతో తన 19వ పాలనా సం.లో నాసిక్‌ శాసనంలో చెప్పినట్లు 
“దక్షిణాపథపతి” బిరుదు పొందటంవల్ల తమిళనాడు మినహా మిగతా దక్షిణ భారతాన్ని 
పాలించాడని చెప్పవచ్చు. పాలన ప్రారంభమైన తరువాత 19, 21వ సంవత్సరాల్లో 
వేయించిన నాసిక్‌ శాసనాల్లో, పులుమావిని నవనగర స్వామిగా చెప్పటంతో, 
క్షత్రపులు నాశనం చేసిన పైఠాను నగరాన్ని మళ్లీ పునర్నిర్మించటం వల్ల అతనికి 
ఆ విరుదు కలిగిందని కొందరు పరిశోధకుల భావన. తన బొమ్మలున్న కలల 
నాణేలను విడుదల చేసింది కూడా పులుమావే. ఆ నాణేల పైన బొమ్మ భాగంలో 
ఉత్తరాది ప్రాకృతం, బొరుసు భాగంలో దాక్షిణాత్య ప్రాకృత అక్షరాలు చెక్కి ఉ 
న్నాయి. 
వాసిష్టిపుత్ర శాతకర్ణి 

వాసిష్టీపుత్ర పులుమావి తరువాత అతని సోదరుడైన శాతకర్ణి క్రి.శ. 119లో 
శాతవాహన సింహాసనాన్నధిష్టంచాడు. వాయుపురాణం అతడు 29 ఏళ్లు 
పాలించాడని చెప్పింది. ఇతడు కారమక మహాక్షాత్రపుడైన మొదట రుద్రదాముని 
అల్లుడు. శాతకర్ణి కన్తేరి శాసనంలో అతని భార్యకు ఒక విశ్వాసపాత్రుడైన మంత్రి 
(విశ్వస్య అమాత్య) ఉండేవాడని చెప్పబడింది. గమ్మత్తేమిటంటే మిగతా శాతవాహన 


శాసనాలు ప్రాకృతంలో ఉండగా, ఈ శాసనం మాత్రమే సంస్కృతంలో ఉంది. 
ఇతని శాసనాలు కన్తేరి, సన్నత్తిలలోనూ, నాణేలు చాలాచోట్లా దొరికాయి. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 33 


వాసిష్టిపుత్ర శివ(సిరి)శ్రీ పులుమావి 


వాసిష్టిపుత్ర పులుమావి తరువాత అతని సోదరుడైన వాసిష్టీపుత్ర శివశ్రీ 
పులుమావి రాజ్యాధికారాన్ని చేపట్టి క్రీ.శ. 148 నుండి క్రీ.శ. 184 వరకూ 
పాలించాడు. ఇతని శాసనాలు కూడా కర్ణాటక, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో 
దొరికాయి. తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లా, ధూళికట్ట తవ్వకాల్లో అతని 
బొమ్మ ఉన్న వెండి నాణం దొరికింది. మెదక్‌ జిల్లా కొండాపూర్‌లో జరిపిన 
తవ్వకాల్లో ఈ నాణపు మట్టమూస దొరికింది. శివశ్రీ పులుమావి నాణేలు 
ముద్రించిన టంకశాల కూడా కొండాపూర్‌లో బయల్పడింది. శివసిరి పులుమావి 
నాణేలు కృష్ణా, గోదావరి జిల్లాల్లో దొరకటమే కాక, ఏపీ స్టేట్‌ మ్యూజియం 
హైదరాబాద్‌లో కూడా ప్రదర్శనలో కొన్ని ఉన్నాయి. ఇతని నాణేలపై రాణో 
శివసిరి పులుమావిస అనీ, రాణో శివసిరిస అనీ ఉన్నాయని మారేమండ రామారావు 
అనగా, అలాంటి నాణేలే అసలు లేవని అజయ్‌మిత్ర శా॥ప్రి అన్నారు. * 


వాసిష్టిపుత్ర స్కంధ శాతకర్ణి 

శివశ్రీ శాతకర్ణి తరువాత స్మంధ శాతకర్ణి రాజ్యానికొచ్చాడు. వాయపురాణంలో 
శివస్మంధునిగా పేర్కొనబడి కేవలం మూడేళ్లు మాత్రమె పాలించాడని ఉంది. 
అతడు క్రీ.శ. 155 నుండి క్రీ.శ. 169 వరకూ పదిహేనేళ్లపాటు పాలించాడని 
అజయ్‌మిత్ర శాస్త్రి అభిప్రాయపడినాడు. * తర్లాలో వాటెగాం” ల దగ్గర దొరికిన 
అతని నాణేలపైన ఖద అనీ, వాసిష్టీపుత్ర ఖద అని ఉండగా, నాగపూర్‌ దగ్గర 
ఆడంలో దొరికిన నాణేలపై మాత్రం బొమ్మ భాగంలో ఏనుగు, ఉజ్జయినీ గుర్తు 
నందిపాదం, ఆరు శీర్షాలుగల కొండగుర్తులు, బొరుసు భాగం మీద వాసిష్టిపుత్ర 
ఖద (స్కంధ, శాతకర్ణి అనే బ్రాహ్మీ అక్షరాలున్నాయి. * నాసిక్‌లో దొరికిన నాణంపై 
ఉన్న ఇతని బొమ్మ ఆడం నాణంపైగల అతని బొమ్మలను పరిశీలించి చూడగా 


దాదాపు రెండింటికీ 15 ఏళ్ల తేడాను గమనించవచ్చని అజయ్‌మిత్ర శాస్త్రి 
చెప్పారు.” 


గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి 


శాసనాల్లో, నాణేలపైన యజ్ఞ అని పేర్కొన్న గౌతమీపుత్ర యజ్ఞశాతకర్ణి 
క్రీ.శ. 170వ సం.లో సింహాసనాన్నధిష్టించాడు. పురాణాలు ఇతడు 29 లేక 19 


34 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


సం.లు రాజ్యం చేశాదని పేర్కొంటున్నాయి. అతని 27వ పాలనా సం.రపు 
శాసనం బయల్పడటంతో యజ్ఞశాతకర్ణి క్రి.శ. 170 నుంచి క్రీ.శ. 198 వరకూ 
పాలించాడని సుళువుగా చెప్పొచ్చు.“ ఇతని శాసనాలు, నాసిక్‌ (7వ పాలనా 
సం.), కన్తేరి (16వ సం.) ఇంకా చిన్న గంజాం ((ప్రకాశం జిల్లా) (27వ సం.)ల 
వద్ద, ఇతని నాణేలు, తెలంగాణా, కోస్తా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర గుజరాత్‌లలో 
దొరికాయి. ఇతని బొమ్మలున్న నాణేలు, ఓడ గుర్తులున్న నాణేలు కూడా 
వెలుగులోకొచ్చాయి. కొన్ని సందర్భాల్లో నాణేలపైన తెరచాపలు, ఐదు ఓడలున్నట్లు 
ముద్రించబడటం చేత ఇతని కాలంలో కోస్తా తీరంనుంచి రోమను సామ్రాజ్యంతో 
వర్తకం జరిగినట్లు చెప్పొచ్చు. * ఆచార్య నాగార్జునునికి ఇతడు స్నేహితుడని 
కొందరు పరిశోధకుల అభిప్రాయం. అంతేకాదు, నాగార్జునుడు సుహృల్లెఖను 
రాసింది యజ్ఞశ్రీ శాతకర్ణికేనని కూడా అనుకొన్నారు. ఏదిఏమైనా, మొత్తం 
మహారాష్ట, ఆంధ్రప్రదెశ్‌, ఇంకా కర్నాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని 
భూభాగాలను పాలించిన శాతవాహన చక్రవర్తుల్లో యజ్ఞశాతకర్ణి చివరివాడు. 
గౌతమీపుత్ర విజయశాతకర్ణి 


యజ్ఞశాతకర్ణి వారసుడైన విజయ శాతకర్ణి కేవలం ఆరేళ్లు మాత్రమే 
పాలించాడని పురాణాలు పేర్కొనటంవల్ల, ఇతడు క్రీ.శ. 199 నుంచి 204 
వరకూ రాజ్యమేలాడని చెప్పటానికి వీలు చిక్కింది. ** ఇతని చివరి పాలనా 
సరలో వెయిరిదిన శాసనం నాగార్జునకొండ" లో దొరకగా, ఇతని నాణేలు 
తీరాంధ్రంలోనూ, విదర్భలోనూ దొరికాతు."" శ్రీపర్వతంగా పిలువబడిన 
విజయపురి (నాగార్జునకొండ) పట్టణాన్ని నిర్మించింది ఇతడే. తరువాత ఆ పట్టణం 
కీ.శ. ౩వ శతాబ్దంలో ఇక్ష్వాకుల రాజధాని అయింది. 


చం(ద)శాతకర్ణి 

విజయ శాతకర్ణి తరువాత అతని కొడుకు చండ శాతకర్ణి రాజ్వాధకాతాన్న 
చేపట్టి మూడేళ్లు లేక పదేళ్లు పాలించాడు. ఇతన్నే చండ శాతకర్ణి అని, చంద్ర 
శాతకర్ణి అని కూడా పిలిచారు. కోస్తాంధ్రలోని పిఠాపురం దగ్గరున్న కొడవలిలోని 
శాసనంలో ఇతని పేరు వాసిష్టీపుత్ర చందసాతిగా పేర్కొనబడింది. (కీ.శ. 205 
నుంచి 214 వరకూ పాలించిన చండ శాతకర్ణి నాణేలు ఆంధ్రప్రదేశ్‌, 
మహారాష్టలలో దొరికాయి. *ో 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 3౨ 


వాసిష్టిపుత్ర విజయశాతకర్ణి 


పురాణాల్లో పేర్కొనబడని, వాసిష్టీపుత్ర విజయ శాతకర్ణి, శండశాతకర్ణి 
వారసుడు. ఇతనికి సంబంధించిన శాసనాలు బయటపడకపోయినా, దొరికిన 
ఇతని బొమ్మ ముద్రించబడిన ఒకే ఒక వెండి నాణెం వల్ల ఇతను కూడా 
రాజ్యాధికారాన్ని చేపట్టి దాదాపు పదేళ్ళపాటు అంటే క్రీ.శ. 215 నుంచి క్రీ.శ, 
224 వరకు పాలించాడని అజయ్‌మిత్ర శాప్రి అంచనా వేశాడు. 


వాసిష్టిపుత్ర పులుమావి 

చివరి శాతవాహన రాజైన వులుమావి, కేవలం ఏదేళ్లు మాత్రమె 
పాలించాడని పురాణాల్లో ఉంది." ఇతడు క్రీ.శ. 225 నుంచి క్రీ.శ. 280 లేక 
2౩1 వరకూ పాలించి ఉంటాడు. ఇతనివి రెండే రెండు శాసనాలు లభించాయి. 
ఒకటి కర్నూలు జిల్లా ఆదోని నుంచి కాగా, మరోటి కర్ణాటక రాష్టంలో 
ధార్వాడ్‌ జిల్లాలోని హలె- వాసనలో దొరికింది.” ఆదోని శాసనంలో పులుమావి 
ఆరో రాజ్య సంవత్సరం నమోదు కాగా, హలె-వాసన శాసనంలో పాలనా 
సంవత్సరమే లేదు. ఆదోని శాసనం ఇతన్ని 'రాణో శాతవాహనానాంి అనీ, రెండో 
శాసనం వాసిష్టీపుత్ర అని పేర్కొంటున్నాయి. ఇతడు చండశాతకర్ణి లేక విజయ 
శాతకర్ణి సోదరుడని కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇతని నాణేలు 
విదర్భలోని తర్హాలాలలోనూ, కర్ణాటకలోని చంద్రవెల్లి దగ్గరా దొరికాయి.” 
శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలు వాటి పరిసరాలను బట్టి ఇతడు మహారాష్ట్ర 
కర్ణాటక, తెలంగాణా ప్రాంతాలను పాలించాడనీ, ఇతనితోనే క్రీశ. 280 
ప్రాంతంలో శాతవాహన పాలన దాదాపుగా ముగిసిందని చెప్పొచ్చు. అయితే 
తర్తాలా నాణేల నిధిలో శకశాతకర్ణి, కర్ణశాతకర్ణి, కుంభశాతకర్ణిల నాణేలు 
కూడా దొరకడంతో వీరు ముగ్గురూ, వాసిష్టీపుత్ర పులుమావి తరువాత మూడు 
తరాలపాటు విదర్భ ప్రాంతాన్ని వాలించారని, కుంభశాతకర్ణి తరువాత ఈ ప్రాంతం 
వాకాటకరాజు మొదటి ప్రవరసేనుని వశమైందని తెలుస్తుంది.” 


ఎ6 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


శాతవాహన వంశవ ఎకు 


ఇప్పటివరకూ అందుబాటులో నున్న పురావస్తు ఆధారల ప్రకారం శాతవాహన 
వంశవృక్షం ఇలా ఉంటుంది. 
ఛిముక (సిముక) శాతవాహన (క్రీపూ. 52-30) 
J 
కృష్ణ (క్రీ.పూ. 29-11) 
J 
శాతకర్ణి (క్రీ.పూ. 10 - క్రీ.శ. 45) 
(| 
వేదిశ్రీ ఇంకా కొంతమంది (కీ.శ. 46-59) 
( 
గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 60-90) 
( 
వాసిష్టీపుత్ర పులుమావి (క్రీ.శ. 91-118) 
J 
పుత్ర శాతకర్ణి (క్రీ.శ. 119-147) 
lb 
వాసిష్టీపుత్ర శివసిరి పులుమావి (క్రీ.శ. 148-154) 
J 
వాసిష్టీపుత్ర స్మంద శాతకర్ణి (క్రీ.శ. 155-169) 
( 
గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి (క్రీ.శ. 170-198) 
(| 
గౌతమీపుత్ర విజయ శాతకర్ణి (క్రీ.శ. 199-204) 
( 
వాసిష్టీపుత్ర చండశాతకర్ణి (క్రీ.శ. 205-214) 
J 
వాసిష్టీపుత్ర విజయశాతకర్ణి (క్రీ.శ. 215-224) 
J 
వాసిష్టీపుత్ర పులుమావి (క్రీ.శ. 225-230) 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 37 


శాతవాహన సామ్రాజ్యం 












కీ ఇ 
గ a p= 
I ఆ | న 
ల శ A R ii J i a వ్‌ 
లో ఖీ మ జీ: iy || 
. యులు! అ BHILSA ( | 
|" కీ స ర. w ] [] 
a | 
ల్‌ శ 
త్‌ క్‌ MARE AW A # BE RAGH kT 1] 
| PUR తొ 
ల్‌ మాం SBHOKARDAN [ BALA a. 
MT అ. సళ 
నా SNANEGHAT ౌ..! 
న్‌ రామ క ATTA 


జ కం 
న వ. SEARLE వాంటి న 
ల్‌ PAITH . SE ల. 


p= 


POONA 
GONAHAL ae క EON A బా, 
| క AMARAVATL 

VADE GAON NAGAR JUNAK DHF e 
M ADH AVAPUR CHINN AGAN JAM శ 
. "MYAKAQON!_ 
ల RL 


| ADPUR 


KANC HIPURAM 
















BANAVAST | 





CDDALUR ౨ 
aur 






38 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


రాజ్యం, సామ్రాజ్యం - పాలన 


తొలి శాతవాహన రాజ్యం, మలి శాతవాహన సామ్రాజ్యం ఆహార, రఠలుగా 
విభజించబడి, గ్రామం చిన్నవాలనా విభాగంగా ఉండేది. రాజు, మహారాజులకు 
అమాత్యులు, భోజులు, మహారధులు, కుమారులనే అధికారులు పాలనా 
వ్యవహారాల్లో సహకరించే వారు. గ్రామ స్థాయిలో గుల్మిక, గ్రామణి ఉండేవారు. 


శాతవాహన సమాజం 


శాతవాహన సమాజం (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనె నాలుగు 
జాతుల వ్యవస్థతో, విడి కుటుంబాలున్నా, సమిష్టి లేక ఉమ్మడి కుటుంబమే 
బహుళంగా వుండేది. స్రీలు గౌరవించబడి, ఒక్కోసారి పాలనా వ్యవహారాలను 
కూడా చూచారనడా నికి నాయనిక, బాలసిరి మహారాణులే ఉదాహరణ. 
శిల్పాలను, మట్టబొమ్మలను తవ్వకాల్లో దొరికిన పురావస్తువులను పరిశీలిస్తే 
మగవారు అలంకరించుకొన్న తల పాగ ధరించేవారని మగవారు, (స్ర్తీలు కూడా 
నడుముకిందనే బట్టలతో కప్పుకొన్నా రనితెలుస్తుంది. (స్రీలు తలవెంట్రుకలను 
ఖీన్న రీతుల్లోనూ, ముఖం, చెవులు, చేతులు, మెడ, కాళ్లపై రకరకాల ఆభరణాలతో 
అలంకరించుకొన్నారు. మల్టి, వెండి, బంగారు పూసలతో ఆభరణాలు 
తయారైనాయి. తీరిక సమయాన్ని ఆట, పాటలతో, విందు వినోదాలతో గడి పేవాళు 
ఒ. పాచికలు, పొట్టెలు, కోడిపందేలాడేవాళ్లు. 


లిపి - భాష 


శాతవాహనుల నాణేలు, శాసనాలు, [గ్రంథాలను పరిశీలిస్తే తొలుత 
ప్రాకృతం, తరువాత సంస్కృత భాషలను వారు ఆదరించినట్లు తెలుస్తుంది. నిజానికి 
నాణేల బొరుసు భాగంపై గల రాజుల పేర్లు దాదాపుగా తెలుగులోనే ఉన్నాయి. 
శాసనాలు ప్రాకృతంలో ఉన్నా తెలుగు పేర్లు కనిపిస్తున్నాయి. అంతేకాక శాతవాహన 
చక్రవర్తి హాలుడు రాసిన ప్రాకృత సంకలనం “సత్తసాయి” (గాథాసప్తశతి)లో 
ఎన్నో తెలుగు పదాలున్నాయి. గౌతమీపుత యజ్ఞ శాతకర్ణి కాలపు ఒక అమరావతి 
శాసనంలో మాత్రం సంస్కృతముంది. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 39 


జీవన విధానం 


శాతవాహన కాలంలో ప్రజలు వ్యవసాయాన్ని ముఖ్యవృత్తిగా చేసుకొన్నా, 
కుమ్మరం (కులాల), కమ్మరం (కమర), వడ్రంగం (వడ్డకి) నూనె తీయడం 
(తిలపిసక) బట్టలు నేయటం (కాలిక), బంగారు పని (సువణకార) శిల్పులు 
(శిలావద్దకి), రాతికి పాలిష్‌ చేసే వాళ్లు (మిఠికులు), నగల పనివాళ్ళు (మణికార), 
ఇత్తడి పని వాళ్లు (కాసకార), వాసన ద్రవ్యాల పనివాళ్ళు (సుగధిక) అనే వృత్తులను 
కూడా చేపట్టి, పలు పరిశ్రమలు వృద్ధిలోకి రావటానికి కృషి చేశారు. 


కటడాలు 
© 


కరీంనగర్‌ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఇటుకరాతితో కట్టిన శాతవాహన 
కాలపు ఇల్లు, రాజప్రాసాదాలు, కర్మాగారాలు, కోటలు, ప్రవేశద్వారాలతోపాటు, 
బౌద్దస్తూపాలు, చైత్వాలు, విహారాలు బయల్బ్పడి ఆనాటి కట్టడ కళ నైపుణ్యాన్ని 
అ భి ర్‌ూ [ఫో యూ 
తెలియ జేస్తున్నాయి. కోటలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌, వర్తమానకోటల్లో 
ఆకాలపు మట్టి కోటలున్నాయి. 


పెద్దబంకూరులోని బాదంకాయ ఆకారంలో కట్టిన ఇంటి పునాదులు, 
కోటలింగాల, ధూళికట్టల్లో బయల్పడిన రాజప్రాసాదం, ప్రవేశద్వారాలు, న్‌టుధ 
వృత్తి పనివాళ్ళ కర్మాగారాలు, కోటలింగాల, ధూళికట్ట, పాషిగాం, ఫణిగిరిలలో 
బయల్పడిన స్థూప, చైత్య విహారాలు శాతవాహన కాలంలో బౌద్దమతానికి దక్కిన 
విశేష ఆదరణను తెలియజేస్తున్నాయి. పాషిగాం లాంటి చోట్ల స్టూపమంతా రాతి 
ఫలకాలతోనూ, ధూళికట్ట, ఫణిగిరి లాంటి స్థావరాల్లో అహ లాల స్తూపం, 
చైత్వాలను శిలాఫలకాలతో అలంకరించిన తీరు, బౌద్దం పట్ల నాటి హేలకల కక్‌ 
ప్రజలకు కూడా ఉన్న గౌరవ ప్రపత్తులను తెలియజేస్తుంది. శాతవాహనుల తొలి 
కాలంలో పశ్చిమ భారతంలో స్థానిక వ్యాపారులు, ధనికులు, గహపతుల 
వ. కొండలను తొలిచి బౌద్ద స స్తూప, విహారాలుగా తీర్చిదిద్దిన ఆధారాలను 

రె, కన్సెని. నానేఘాట్‌, భాజ, కొండవిటే మొదలైన చోట్ల చూడొచ్చు. కరీంనగర్‌ 
క. ఒక్క మునులగుట్టలో తప్ప రాతిని తొలిచి గుహలుగా మలచిన 
ఆధారాలు దొరకలేదు. 


40 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


కళ - శిల్పకళ 

శాతవాహన కాలంలో తొలిసారిగా “కళలు” రూపుదిద్దుకోవటమే కాక, 
తెలుగునేలంతా సృజనకు ప్రోత్సాహం లభించింది. మట్టితో, దంతంతో, లోహంతో, 
రాయితో బొమ్మలను తయారుచేశారు. అజంతా లాంటి గుహలను అద్భుతమైన 
వర్ణచిత్రాలతో అలంకరించారు. మట్టితో మగ, ఆడ, అమ్మతల్లి, బొమ్మలతో పాటు 
యువతీయువకులు, ఎద్దు, ఏనుగు, గుర్రం, పొట్టెలు లాంటి జంతువులు, కోటి 
లాంటి పక్షులు, పిల్లలు ఆడుకొనే బొమ్మలను, చేతితోనూ, మూసలో పోతపోసి 
ఎంతో అందంగా తయారుచేసి మట్టిబొమ్మ (టెర్రకోట) కళను ఆదరించారు. 
కోటలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌, ఫణిగిరి, ఏలేశ్వరం, అటు అమరావతి- 
ధాన్యకటకాల వద్ద జరిపిన త్రవ్వకాల్లో ఇలాంటి అపురూపమైన మట్టబొమ్మలు 
వందల సంఖ్యలో దొరికి శాతవాహన కాలపు మట్టబొమ్మ కళకు అద్దం పడుతున్నాయి. 

రకరకాల ఇనుప పనిముట్లు అందుబాటులో ఉండటాన, దంతం, శంఖాలపై 
కూడా శిల్పాన్ని చెక్కారు. దంతంతో గాజులు, పూసలు, ఉంగరాలను చేశారు. 
న్నానం చేసిన తరువాత తల దువ్వుకొంటూ సింగారించుకొంటున్న దంపతుల 
శిల్పమున్న దంతపు దువ్వెనలు కోటలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌లలో దొరికి 
శాతవాహన కాలపు దంతకారుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి. 


వర్తక వాణిజ్యాలు 


శాతవాహనుల కాలంలో దేశీ, విదేశీ వ్యాపారం జోరుగా సాగింది. చక్కటి 
రవాణా వ్యవస్థతో దేశీవ్యాపారం, అనేక తెరచాపలున్న నావలతో సముద్రంపై 
విదేశీ వ్యాపారం కొనసాగింది. తెలుగునేలపై దొరికిన రోమను నాణేలు, మట్టిపాత్రలే 
ఇందుకు సాక్ష్యం. 


కరీంనగర్‌ ప్రాంతంలో దొరికిన నాణేలు 


వస్తు వినిమయ మాధ్యమంగా శాతవాహనులు సీసము, రాగి, పొటిను 
(రాగి, జింకు, సీసము, తగరాల మిశ్రమలోహం), ఇంకా వెండి లోహాల్లో వివిధ 
సైజుల్లో, వివిధ గుర్తులు, రాజుల పేర్లతో నాణేలను విడుదల చేశారు. శాతవాహన 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 41 





శాతవాహన నాణములు 


42 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


నాణేలను ఇ.జె. రాప్పన్‌, కె. గోపాలాచారి, ఏ.ఎస్‌. అల్లేకర్‌, ఏ.వి. మీరాయి, 
గుర్తి వెంకటరావు, డీ.సీ. సర్మార్‌, మారేమండ రామారావు, ఎస్‌.బీ.దేవ్‌, కె.డి. 
బాజ్‌పాయ్‌, పి.ఎల్‌. గుప్త, ఓరుగంటి రామచంద్రయ్య, అజయమిత్ర శాస్త్రి, 
పి.వి. పరబ్రహ్మశాస్త్రి, వి.వి. కృష్ణశాస్త్రి, ఎన్‌. ఎస్‌. రామచంద్రమూర్తి, డి. రాజారెడ్డి 
- పి.సూర్యనారాయణ రెడ్డి మొదలైనవారు క్షుణ్ణంగా అధ్యయనంచెసి వాటిపై 
పుస్తకాలు, వ్యాసాలను ప్రచురిం చటమె కాక వీరిలో కొంతమంది చారిత్రక 
సదస్సులలో కూడా (ప్రసంగించారు. 


కోటలింగాల 


కరితినగర్‌కు: 72 క... దూరంలో గోదావరి. నది కుడిగట్టునున్న 
కోటలింగాల్లో చారిత్రక తొలియుంగనాటి కోట, కట్టడాలు, స్థూపాలు, చైత్యాలు, 
విహారాలు బయల్పడినాయి. క్రీ.పూ. 5-4 శతాబ్దాలనాటి కోట లోపల రైతులకు 
దాదాపు 160 నాణేలు దొరకగా వాటిని అదే వూరికి చెందిన సంగనభట్ల 
నరహరి ద్వారా డా. పి.వి. పరబ్రహ్మ శాస్త్రికి చేరాయి. ఆయన వాటిని విపులంగా 
పరిశీలించారు. వాటిపై గల పేర్లను బట్టి ఛిముక శాతవాహనుని నాణేలు-రి, 
శాతవాహనుని నాణలు-12, శాతకర్ణి నాణలు-18, శాతవాహన ముందరి 
కాలానికి చెందిన రాజులైన గోబధుని నాణేలు-10, సమగోపుని నాణేలు-88 
మిగిలినవి లిపిలేని నొక్కుడు గుర్తులు గల జనపద నాణేలుగా గుర్తించారు. 
తరువాత కంవాయ సిరి నాణేలు కొన్ని దొరికాయి. 

కోటలింగాల దగ్గర డా. ఎన్‌.ఎస్‌. రామచంద్రమూర్తి జరిపిన తవ్వకాల్లో 
శాతవాహనుల కంటె ముందరి రాజులు, తొలి శాతవాహన రాజుల నాణేలు దొరికి 
తెలంగాణా చరిత్రలో కొత్త అధ్వాయానికి తెరలేపాయి. శాతకర్ణి సిరిశాతకర్ణి, ఛిముక 
శాతవాహన రాజుల నాణేలు, కిందనుంచి పై వరసల్లో దొరకటాన పి.వి. 
పరబ్రహ్మశాస్త్రి ఛిముకు శాతకర్ణి కొడుకని, శాతవాహన రాజ్య స్థాపకుడు త 
శాతవాహనుడనీ అభిప్రాయపడినారు. అంతేకా క్రీ.పూ. 80వ సంవత్సరంలో 
సిరిశాతవాహనుడు స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడనీ, వాస 
శాతవాహనుడు కణ్వసుశర్మను (క్రీ.పూ. 30లో వధించాడని కూడా ఆయన 
అన్నారు. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 43 





గోబధ నాణెములు 





తెలంగాణలో శాతవాహన వారసత్వం 


44 





సమగోపుని నాణెములు 





45 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


కోటలింగాల తవ్వకాల్లో పైనుంచి కిందికి గల పొరల్లో దొరికిన రాజుల 
నాణేల వివరాలను పరబ్రహ్మశాస్త్రి ఇలా పొందుపరచారు. * 


l. 


2 


15. 


నొక్కుడు గుర్తులున్న నాణేలు 
లిపిలేని నాణేలు 

గోబధుని నాణేలు 
సిరికంవాయుని నాణేలు 
సమగొోపుని నారొతు 

పిరినరన నాణేలు 

సిరి శాతవాహనుని నాణేలు 
మొదటి సిరిశాతకర్ణి నాణేలు 
ఛిముక శాతవాహనుని నాణేలు 
రెండో సిరిశాతవాహనుని నాణేలు 
లిరిపులుమావి నాణేలు 

మొదటి మహాతలవర నాణేలు 
రెండో మహాతలవర నాణేలు 
మహాసేనాపతి సగమన నాణేలు 


నిది వాయుని నాణేలు 


5వ పొర 

అన్ని పొరల్లో 
6, 3,1 

5, 83 

అన్ని పొరల్లో 
ర్‌ 2 

ర్‌ 4 3,2,1 
ర్‌ 4 3,2, 1 
3,2,1 
ఉపరితలం 

1, ఉపరితలం 
5, ఉపరితలం 
ఉపరితలం 
ఉపరితలం 


ఉపరితలం 


అంతేకాక, నానేఘాట్‌ గుహలో గల శాతవాహన రాజుల బొమ్మలు శాసనాల 
బట్టి, వరుసగా పరిపాలిస్తున్న 1. ఛిముకుడు, 2. నాయనిక, ఆమె భర్త శాతకర్ణి 
3. ఆమె కొడుకు కుమారభాయ (బహుశ కన్న-కృష్ణుడు) కావచ్చు, 4. నాయనిక 
తండ్రి త్రణకయిరో, 5. కుమారహకుసిరి, 6. కుమారశాతవాహనునిగా గుర్తించి, 
ఛిముకుడు శాతకర్ణి కొడుకేనని తేల్చారు పరబ్రహ్మశాస్త్రి. శాతవాహన ముందరి 


46 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


రాజైన సమగోపుని తరువాత సిరిశాతవాహనుడే రాజ్యాన్ని స్థాపించాదనీ, ల. 
మిరాషీ అన్నట్లు సిరిశాతవాహనుడే శాతవాహన వంశ మూలపురుషుడనీ, అతని 
నాణేలు కోటలింగాలలో 5వ పొరలో దొరికి రుజువు చేస్తున్నాయని కూడా 
పరబ్రహ్మశాస్త్రి నమ్ముతున్నారు. 


కోటలింగాల్లో దొరికిన నాణాలను డా. దేమె రాజారెడ్డి” నొక్కుడు గుర్తులు 
గల నాణేలు : (Punch Marked Coins) వెండి, రాగి లోవోల్లో 
పోతపోయబడినా యని చెప్పారు. కోటలింగాల తవ్వకాల్లో 5వ పొర నుంచి 
దొరికిన 21 వెండి నొక్కుడు గుర్తు గల నాణేల్లో కొన్ని చదరంగానూ, 
దీర్హవదరంగానూ మరికొన్ని గుండ్రంగానూ ఉన్నాయి. వీటన్నిటిపైనా బొమ్మ 
భాగంలో ఐదు గుర్తులు, బొరుసు భాగంపై రెండు గుర్తులు ఉన్నాయి. ఉపరితలంలో 
దొరికిన కొన్ని రాగి నాణేలపై కూడా నొక్కుడు గుర్తులున్నాయి. ఇవి జానపద 
కాలానికి అంటే |కీ.పూ. 5-4 శతాబ్దాలకు చెందుతాయని రాజారెడ్డి చెప్పాడరు.ో 


రాజుల పెర్లుగానీ, లిపిగానీ లేని నాణేలు” 


శాతవాహనుల కంటే చాలా ముందు కాలానికి చెందిన ఏ రాజు పేరుగానీ, 
లిపిగాని లేనటువంటి 20 నాణేలు కోటలింగాల్లో 1 నుంచి 6వ పొరవరకూ 
దొరికాయి. వీటిలో 18 రాగి నాణేలు కాగా, 2 సీసపు నాణేలు. ఆకారంలో ౦వి 
గుండ్రంగా, చదరంగా, ఆయతా(శ్రంగా ఉన్నాయి. వీటిపై గుర్రం, సింహం, 
చక్రం గుర్తులున్నాయి. ఏనుగు, సింహ గుర్తులున్న నాణేలకు బొరుసు భాగంపైన 
(వెనుక) ఉజ్జయినీ గుర్తుండగా, గుర్రం గుర్తు గల నాణేల బొరుసుపై శిఖరాలున్న 
కొండ, చక్రం గుర్తున్న నాణం వెనుక వైపు ఖాలీగా వున్నాయి. కొన్ని రాగి నాణేలు 
1.4x1.4 సెం.మీ.ల చదరంగా ఉండి, బొమ్మ భాగంలో రెండు వరుసల చుక్కల 
వృత్తాలతోను, చుట్టూ చిన్న వృత్తాలు, ఉజ్జయిని గుర్తు ఉండగా, బొరుసు భాగంలో 
వృత్తం, బాణం గుర్తులున్నాయి. కొన్నింటీపై విల్లు, అంబులు, స్వస్తికం, నిలబడిన 
ఎద్దు, ధ్వజం, బొమ్మ భాగంలోను; 8 శిఖరాల కొండ, నాలుగు నంది పాదాలు 
బొరుసు భాగంలోనూ ఉన్నాయి. రాజు పేరుగాని లిపిగానీ లేని నాణాలు 
కోటలింగాల తవ్వకాల్లో అన్ని పొరల్లోనూ దొరికాయి. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 47 


శాతవాహనుల 
కంటే ముందరి 
రాజులైన 
సమగ, బి అథ, 
నరన, కంవాయల 
నాణములు 





గోబధుని నాణేలు 


కోటలింగాల్లో దొరికిన శాతవాహనుల కంటే ముందు పాలించిన రాజుల 
నాణేల్లో ముందు విడుదల చేయబడినవి గోబధుని నాణేలే. బొమ్మ భాగంలో 
రణోగోబదస అన్న లిపి ఉంది. ఈ నాణీలన్ని రాగిలో, చదరంగా 1.4 లేక 1.6 
సెం.మీ.ల కొలతలలో 34.2 నుంచి 58.4 గురివిందల బరువున్నాయి. కొన్ని 
నాణేల బొమ్మ భాగంపై విల్లు, అంబు, చెట్టు, 8 శిఖరాల కొండ, ఎద్దుతల 
గుర్తులున్నాయి. బొరుసు భాగంలో ఎలాంటి గుర్తులు లేక ఖాలీగా ఉన్నాయి. 


సిది కంవాయ నాణేలు 


రాగి లోహంతో చదరంగా ఉన్నాయి. బొమ్మ భాగంపై విల్లు, అంబు, స్వస్తిక 
గుర్తులు, “సిరికంవాయసి అన్న లిపి ఉన్నాయి. లిపి కింద చెట్టు, నిలబడ్డ ఎద్దు, 
ఒక వృత్తం గుర్తులున్నాయి. బొరుసు భాగంలో నందిపాదం, ఒకదాన్లో ఒకటి 
రెండు వృత్తాలున్నాయి. 
సిరివాయ నాణేలు 


దాదాపుగా కంవాయ సిరి విడుదల చేసిన నాణేల మాదిరిగానే ఉన్నాయి. 


సిరినరనస నాణేలు] 


తవ్వకాల్లో 5వ పొరలో దొరికిన చదరపు రాగి నాణేల బొమ్మ భాగంలో 
సిరినరసన అన్న లిపి, దానికింద ఆకులున్న చెట్టు, దానిముందు నిలబడిన 


48 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


సింహం ఉన్నాయి. బొరుసు భాగంలో రెండు చదరపు గీతలు, అర్దవృత్తం, త్రిరత్న 
గుర్తు లున్నాయి. ఇలాంటివే మరో రెండు చదరంగా అన్న సీసపు నాణేలు కూడా 


దొరికాయి. 


సమగోపుని నాణేలు” 


ఎక్కువగా చదరపు రాగి నాణేలు బొమ్మ భాగంలో ఎక్కువ గుర్తులలోనూ, 
బొరుసు భాగంలో నందిపాద గుర్తులతో ఉన్నాయి. సీసం, పోటిను నాణేలు 
కూడా సమగోపుడు విదుల చేశాడు. ఉపరితలం మీద వందల కొద్ది నాణేలు 
దొరకగా, తవ్వకాల్లో మాత్రం, 24 నాణేలు దొరికాయి. బొమ్మభాగంలో విల్లు, 
అంబు, ధ్వజం, స్వస్తిక, షదారచక్రం, రణోసమగోపస అన్న లిపి, కంచెమధ్యలో 
చెట్టు, ఎడమవైపు నిలబడ్డ ఎద్దు, 8 శిఖరాల కొండ, ఉజ్జయిని గుర్తు, ఒక 
వీందువు చుట్టూ నాలుగు చంద్రవంకలూ ఉన్నాయి. బొరుసు భాగంలో మధ్యలో 
రెండు వృత్తాలు, చుట్టూ 4 నందిపాదాలున్నాయి. సమగోపుడొక్కడే రాగి, సీసం, 
పొటీను నాణేల్లో, చదరం, గుండ్రని ఆకారాల్లో 2 నుంచి 17 గ్రాముల మధ్య 
బరువు తూగే నాణేలను విడుదల చేశాడు. 


సిది శాతవాహనుని నాణేలు! 


కోటలింగాల తవ్వకాల్లో ఉన్ని పొరల నుంచి సిరి శాతవాహనుని నాణేలు 
దొరికినా, 5వ పొర నుంచి 1.80 మీటర్ల లోతులో దొరకటం చారిత్రక ప్రాధాన్యతను 
సంతరించుకొంది. చదరంగా ఉన్న చిన్న రాగి నాణం బరువు 1 గ్రాము కాగా, 
పెద్దది 1.7%1.7 సెం.మీ. కొలతలతో 8. 1గ్రాములు తూగింది. ఏనుగు, ఎద్దు, 
చక్రం, ఉజ్జయిని గుర్తులతో నాలుగు రకాల నాణేలను విడుదల చేశారు. చెట్టు, 
ఎద్దుతల బొమ్మభాగంలోను; స్వస్తికం, ధ్వజం లేక ఉజ్జయినీ గుర్తులు బొరుసు 
భాగంలోనూ ఉన్నాయి. బొమ్మభాగంలో “(సిరి శాతవాహన (స) అన్న లిపి 
తరి. సత నాణలున్న పొరకంటే పై పొరల్లో సిదిశాతవాహనుని నాణేలు 
దొరకటం, ఇంకా సమగోపుని నాణేలపై గల గుర్తులు ఇతని నాణేలపై కూడా ఉ 
ండటాన, ఇతడే శాతవావాన మూలవురుమడని పర(బ్రహ్మ శాస్తి 
అభిప్రాయపడినారు. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 49 





శాతకర్ణి నాణేలు! 


5వ పొరకంటే పైన శాతకర్ణి నాణేలు ౩7 వరకూ దొరికాయి. అన్నీ 
చదరంగా ఉన్న ఈ రాగినాణేలు 1.2౫1. 2 సెం.మీ. కొలతలలో ఉన్నాయి. 2 
నుంచి 3 గ్రాముల బరువున్నాయి. బొమ్మభాగంలో సిరి శాతకమ్నిస అనీ, కింద 
స్వస్తిక, ధ్వజం, లేక త్రిరత్నం, వృత్తాల పైన చంద్రవంక, తొండంపై కెత్తుకొని 
ఎదమవైపునున్న చెట్టు ముందుకు నడుస్తున్నట్లుగా ఉంది. వెనుకవైపు ఉజ్జయినీ 
గుర్తుంది. ఇతనివే మరో రకం నాణేలు బొమ్మభాగంలో రణో సిరిశతకణి అన్న 
లిపి కింద మధ్యలో చుక్క ఉన్న రెండు వృత్తాలు, వెనుకవైపు చెట్టు ఉన్నాయి. 
మరో నాణెం బొమ్మ భాగంలో రణో సిరి శాతక (ణిస) అన్న లిపి దాని కింద 
ఖద్దమృగము, వెనుక ఆకు లున్న కొమ్మ ఉంది. దా. రాజారెడ్డి, సూర్యనారాయణ 
రెడ్డిలకు దొరికిన మరోరకం నాణెంపై బొమ్మభాగంలో రణో సిరిసతకనిస అన్న 
లిపి దాని కింద ఒకదానితో ఒకటి, రెండు వృత్తాలు, మధ్యనుంచి నాలుగు 
వైపులా బయటి కెళ్తున్నట్లున్న బాణాలు ఉన్నాయి. బొరుసు భాగంలో ఉజ్జయినీ 
గుర్తుంది. ఏనుగు, చక్రం, స్వస్తిక్‌, ఉజ్జ యిని, సింహం, ఎద్దు, ఖద్దమృగం 
గుర్తులతో శాతకర్ణి విడుదల చేసిన ఏడు రకాల నాణేలు కోటలింగాల్లో దొరికాయి. 


ఛిముక శాతవాహనుని నాణెలు!ో 


కోటలింగాల తవ్వకాల్లో 3, 2, 1 పొరల్లోంచి దొరికిన మొత్తం 13 నాణేలతో 
పాటు ఉపరితలం నుంచి మరో 30 నాణలు దొరికాయి. ఇవి రాగి, 
పొటీనులోహాలతో చదరంగా, దీర్హవదరంగా, పోతపోయబడి, 3-4 గ్రాముల 
బరువు తూగాయి. బొమ్మభాగం పైన రణోసిరి ఛిముక శాతవాహనస అన్న లిపి, 


౨50 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


తొండం పైకెత్తుకొన్న ఏనుగు, దాని ముందు చెట్టూ; ధ్వజం, శ్రీవత్సగుర్తులూ, 
ఒకోసారి జ్ఞయినీ గుర్తు, వెనుకవైపు నాలుగు మూలల్లో స్వస్తికం గుర్తు, మధ్యలో 
ఉజ్జయినీ గుర్తు ఉన్నాయి. 


పులుమావి నాణేలు 


తవ్వకాల్లో పై రెండు పొరల నుంచి 3, ఉపరితలం నుంచి 6 మొత్తం ఒక్క 
గాము బరువు గల తొమ్మిది పులుమావి చదరపురాగి నాణేలు దొరికాయి. 
బొమ్మ భాగంలో రణో సిరి పులుమావిస అన్న లిపి, దాని కింద శ్రీతత్సం, ఎనుగు 
బొమ్మ లున్నాయి. వెనుక వైపు ఉజ్జయినీ గుర్తుంది. 


మహాతలవర నాణేలు” 


తవ్వకాల్లో 6, 5 పొరల నుంచి మహాతలవర పేరుతో నున్న 3౩ నాణేలు, 
చుట్టుపక్కల ఉపరితలం నుంచి 10, మొత్తం 13 నాణేలు దొరికాయి. ఈ రాగి, 
పొటీను నాణేలు చదరంగానూ, సీసం నాణేం గుండ్రంగాను ఉండి రాగి నాణేలు 
1-2 గ్రాములు, సీసం నాణెం 5-6 గ్రాముల బరువుతో ఉన్నాయి. బొమ్మ 
భాగంపైన గుర్రం, ఏనుగు, నందిపాద గుర్తులతోనూ, మహాతలవరస అన్న 
లిపితోనూ, వెనుక 8 శిఖరాల కొండ, నది, ఏనుగు, ధ్వజం, నక్ష్మత్రం గుర్తులతో 
ఉన్నాయి. 


మహాసేనాపతి సగమన నాణేలు” 


ఉపరితలం నుంచి దొరికిన చదరంగా ఉన్న 5 రాగి నాణేలు, 1-2 
గ్రాముల బరువుతో బొమ్మ భాగం మద స్వస్తిక్‌, మహా సనాపతి సగమనస అన్న 
లిపి, బొరుసు పైన చదరం, స్వస్తికం, 8౩ శిఖరాల కొండ, చెట్టు ఉన్నాయి. 
ఇవికాక రాజారెడ్డి, సూర్యనారాయణ రెడ్డిలకు సిరివాయస, కనమస అలి లిపి 
గల మరో రెండు రకాల నాణేలు కూడా దొరికాయి. 
ధూళికట్ట" 


పెద్దపల్లి మండలం వటకాపూర్‌ సమీపంలోని ధూళికట్ట (గ్రామ శివారులో 
వెలుగుచూసిన శాతవాహన కాలపు మట్టి (ధూళి) కోట (కట్ట), దాని లోపల 
రాజపాసాదం, ఇతర కట్టడాలు, కోటవెలువల పుసీ వాగుదగ్గర గల 
మహాస్థూపం, విహారాలు క్రీ.పూ. 1వ శతాబ్దికి చెందుతాయి. తవ్వకాల్లో 


తెలంగాణలో శాతవాహన వారసత్వం వ] 


శాతవాహన రాజులైన వాసిస్టిపుత్ర పులుమావి, వాసిస్టిపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర 
యజ్ఞ శాతకర్ణిల నాణేలు ఎక్కువ సంఖ్యలో దొరికాయి. వాసిస్టీపుత్ర శివసిరి 
పులుమావి బొమ్మ ఉన్న ఒకే ఒక్క వెండి నాణం ధూళికట్టలో బయల్పడి చారిత్రకుల 
దృష్టినాకర్షించింది. . 


రెండు భాషల్లో ఉన్న వాసిష్టి పుత్ర శివసిరి పులుమావి నాణెం" 


ధూళికట్ట తవ్వకాల్లో డా. వి.వి. కృష్ణశాస్రికి 1.5 సెం.మీ. వ్యాసం, 1 
గ్రాము బరువు గల ఒకే ఒక వెండి నాణం మూడో పొరలో దొరికింది. వాసిష్టీ 
పుత్ర రెండో పులుమావి తరువాత రాజ్యానికొచ్చిన శివసిరి శాతకర్ణి తన బొమ్మతో 
ఉన్న ప్రాకృత తమిళ భాషల్లో తన పేరున్న నాణేన్ని విడుదల చేశాడు. నాణెం 
బొమ్మ భాగం మీద సిపుతస శివ సరిపు అన్న అక్షరాలున్నాయి. బొరుసు భాగంలో 
ఆరు శిఖరాల కొండపైన చంద్రవంక, పక్షనే వజ్రం, ఈ రెండింటికీ మధ్య సూర్యుడు, 
కింద నదిలాంటి ప్రవాహం ఉన్నాయి. 

పై నుంచి తమిళంలో 'అరచన్‌కు 

వచిట్టి మ 
(తిరు 
పురుమవికు అని వుండగా, 


ప్రాకృతంలో తమిళంలో 


రణో అర చన్‌కు 
వాసిటిపుతస  వసిట్టి మకన్ము 
సిరి తిరు 

శతకనిస చతకనికు అని 


రెండు భాషల్లో ఉంది. రాణోకు అరసన్‌ అనీ, పుత్రకు మకన్‌ అనీ, సిరి కి 
తిరు అని ఉండటం గమనించాల్సిన రుషలుం, 


౨2 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


పెద్దబంకూరు"? 


కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబంకూరు వద్ద జరిపిన తవ్వకాల్లో 
శాతవాహన కాలానికి చెందిన మట్టి పొరల్లో నాణేలను పోతపోయటానికి వాడిన 
మట్టీ మూసలు, బొమ్మబొరుసుల పై లన బొమ్మ, ఉజ్జయిని గుర్తులున్న చదరపు 
రాగినాణేలు ఎక్కువ సంఖ్యలో దొరకటంతో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఇక్కదొక 


శాతవాహన టంకశాల ఉండేదని తెలుస్తుంది. "* 


నాణేల తయారీ 


శాతవాహనులు కొన్ని మూతల్లో పోతపోసి, మరికొన్ని ముద్రలతో వత్తి 
నాణేలను తయారుచేశారు. మరికొన్ని సందర్భాల్లో పాత నాణేలపై కొత్తరాజుల 
పేర్లు, గుర్తులు కూడా ముద్రించబడినాయి. 


ఆకారం 

సాధారణంగా శాతవాహనుల నాణేలు గుండ్రంగా, చదరం, దీర్గవదరంగా 
ఉంటాయి. ఒక్క కొండాపూర్‌లో ఆయతాగ[్రంగా నున్న నాణం దొరికింది. 
నాణేల పేర్లు 


నాగనిక నానేఘాట్‌ శాసనం, గౌతమీ పుత్ర యజ్ఞశాతకర్ణి కన్తేరి శాసనాల్లో 
కార్నాపణాల ప్రస్తావన ఉండటంచేత 4 గ్రాముల బరువున్న వెండి నాణేలను 
కార్నాపణాలు గానూ, 2 గ్రాముల బరువున్న వెండి నాణేలను అర్థకార్షాపణాలుగా 
పరిశోధకులు పేర్కొన్నారు. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం వ్ర 


Creager cr 





తెలంగాణలో శాతవాహన వారసత్వం 





విలువైన రాతిపూసలు 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


ఏఏ 


కరీంనగర్‌ ప్రాంతంలో ప్రముఖ 


శాతవాహన న్లావరాలు 


కోటలింగాల 


కోటలింగాల [గ్రామంలో దాదాపు 100 ఎకరాల స్థలంలో శాతవాహనులు, 
వారి ముందరి రాజుల కాలానికి చెందిన చారిత్రక అవశేషాలున్నాయి. వాటిని 
గుర్తించిన పురావస్తుశాఖ 1979-80 నుంచి 1983-84 దాకా డా. ఎన్‌. ఎస్‌. 
రామచంద్ర మూర్తి ఆధ్వర్యంలో, డా. వి.వి. కృష్ణశాస్రి పర్యవెక్షణలో త్రవ్వకాలు 
చేసింది. శాతవాహనులకు ముందే కోటలింగాల్లో మట్టితో కోటగోడ కట్టబడిందని, 
ఇక్కడ గ జర, కంవాయ, నరన, సమగొపులనేె స్థానిక రాజులు పరిపాలించినట్లు 
శాతవాహన పొరలకంటే కింది పొరల నుంచి వారి పేర్లున్న నాణేలు బయల్పడి 
రుజువు చేశాయి. డా. ఎన్‌. ఎస్‌. రామచంద్రమూర్తి, పి.వి. పరబ్రహ్మృశాస్త్రి, డా. 
దేమె రాజారెడ్డి ఈ నాణేలను క్షుణ్ణంగా పరిశీలించి శాతవాహను లకంటె ముందు 
స్థానిక రాజులు కోటలింగాల నుంచి పాలించారనీ, శాతవాహన రాజ్యస్థాపకుడైన 
ఛిముకుడు, పైన పేర్చొన్న సమగోపుని కొలువులో వుండి, తరువాత స్వతంట్రుడై 
కోటలింగాల నుంచి పాలన ప్రారంభించాదనీ, తరువాత ఉత్తరంలో వున్న పైఠాన్‌ 
వరకూ సామ్రాజ్యం విస్తరించాడనీ డా. రాజారెడ్డి చెప్పారు. 

అస్మక జనపదంలో వున్న ఈ కోటగోడల నగరం మెగస్తనీసు ఇండికాలో 
పేర్మొన్న 30 కోటగోడల నగరాల్లో ఒకటని గుర్తించారు. ఇక్కడి మట్టిగోడ 1000మీ. 
పొడవు, 3800 మీ. వెడల్పు, 10మీ. ఎత్తుంది. ఇందులో ముప్పాతిక భాగంలో 
గ్రామముండగా, నాలుగోవంతు పొలాలున్నాయి. కోటలో ఒక బురుజుపైన లింగాన్ని 


ఏ6 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


ప్రతిష్టించి కోటేశ్వరస్వామి అని పిలవటాన ఈ గ్రామానికి కోటలింగాల అని 
పేరొచ్చిందని వినికిడి. 

1978లో ఎస్‌. నరహరి, కప్పారావుపేటలోని మునులగుట్ట నుంచి కొన్ని 
నాణేలను సేకరించటంతో ప్రారంభమై పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డా. వి.వి. కృష్ణశాస్త్రి, 
ఠాకూర్‌ రాజారాంసింగ్‌ల కృషివల్ల కోటలింగాల చారిత్రక స్థలం వెలుగులోకి 
వచ్చింది. జరిపిన త్రవ్వకాల వల్ల కోటలింగాల క్రీ.పూ. 4-3 శతాబ్దాల నుంచే 
ఒక ఆవాసంగా, తరువాత క్రి.శ. 3-2 శతాబ్దాల్లో స్థానిక రాజులు ఈ కోటను 
పాలించారనీ, అటు తరువాత క్రీ.పూ. 1 నుంచి కీ. శ. ౩వ శతాబ్దందాకా శాతవాహ 
నులు పాలించినట్లు తెలిసింది. కోటలో జరిపిన త్రవ్వకాల్లో 2.25 మీ. వ్యాసంతో 





తెలంగాణాలో దొరికిన రోమను నాణేలు 


30౫20౫6 అడుగుల ఇటుకలతో కట్టిన (క్రీ.పూ. 3-2 శతాబ్దాలనాటి ఉద్దేశిక 
బౌద్దస్టూపం బయటపడింది. 


శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపుకు గురౌతున్న కోటలింగాలలోని చారిత్రక 
స్థలాన్ని త్రవ్వి మరిన్ని పురావస్తు ఆధారాలను దక్కించుకోవాలని పురావస్తు శాఖ 
2008-2011 సంవత్సరాల మధ్య కొన్నిచోట్ల శాస్త్రీయ త్రవ్వకాలు చేపట్టింది. 
త్రవ్వకాల్లో సున్నపురాతి శిలాఫలకాలతో అలంకరించిన స్థూపం, బుద్ధవాద శిల్పం, 
బైత్యం, ఇంటి పునాదులు, ఇటుకరాతి బావులతో పాటు నలుపు, ఎరుపు పాత్రలు, 
మట్టిగాజు, స్పటికం ఇంకా విలువైన రాళ్ళతో చ₹ైసిన పూసలు ఇనుప పనిముట్టు, 
గోబధ, శాతకర్ణి నాణేలు దొరికాయి. ఇవి క్రీ.ఫూ. 3- క్రీ.శ. 2 శతాబ్దాల మధ్య 
కాలానికి చెందినవి. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 3] 


మునులగుట్టోో 


కోటలింగాలకు ఒక కిలోమీటరు దూరంలో గల కప్పారావుపేట గ్రామం 
దగ్గరున్న కొండను స్థానికులు మునుగుట్టగా పిలుస్తారు. కొండమీద పురావస్తుశాఖలో 
ముఖ్య శాసనాధికారిగా పనిచేసిన డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి జరిపిన పరిశోధనలో 
సహజ సిద్ధంగా వున్న గుహల నేలభాగాన్ని చక్కగా చెక్కి పడుకోవటానికి వీలుగా 
రాతినిచెక్కి పడకల నమర్చిన విషయం బయటపడింది. మునులగుట్ట అని 
పేరుందటాన ఈ గుట్టపై గల గుహలో జైన మునులు నివసించారనీ, ఇది జైన 
స్థావరమని ఆయన అన్నారు. కేవలం అనుకోవటమె తప్ప ఎలాంటి ఇతర 
ఆధారాలను ఆయన చూప లేకపోయారు. ఆ గుట్ట చుట్టూ బౌద్ధ క్షేత్రాలుండటం, 
అక్కడి విహారాల్లోని బౌద్ద భీక్షువులు వస్సావాసాన్ని (వర్షావాసం) ఈ గుహల్లో 
గడిపి వుంటారని గట్టిగా చెప్పొచ్చు. బుద్దున్ని కూడా శాక్యముని అని పిలిచిన 
సంగతిని గుర్తుంచుకోవాలి. పరబ్రహ్మశాస్త్రి, జి. జవహర్‌లాల్‌ అనుకొన్నట్లుగా ఈ 
గుహల్లో జెనులుకాక కోట లింగాల బౌద్దారామానికి చెందిన బౌద్దభీక్షువులు, 
వస్సావాసం (వర్షాకాలంలో స్‌వాసం) సందర్భంగా పకనే వున్న గుట్టపై గల 
గుహల్లో నివసించటానికి వీలుగా నేలను చదునుగా చెక్కి రాతిపడకలను కూడా 
చెక్కుకొని వుంటారు.రి 


ధూళికట్ట" 


కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లి మండల కేంద్రం నుంచి చేరుకొనే వీలున్న 
ధూళికట్ట గ్రామం చారిత్రక తొలియుగానికి చెందిన ఒక కోటగోడ గల బౌద్దన్ధావరం. 
స్థానిక హుసెనీ వాగుకు కుడిపక్కగా గల ఎతైన మట్టికోట 18 హెక్టార్ల స్థలంలో 
విస్తరించి ఉంది. భూమట్టానికి 18 అడుగుల ఎత్తున్న దిబ్బపైన గల కోటగోడ 
చుట్టూ ఒక కందకం కూడా ఉంది. మట్టితో కట్టన కోటగోడలున్న ఈ (ప్రదేశం 
పేరు ధూళికోటగా పిలవబడి తరువాత ధూళికట్టగా మారిందని అక్కడ తవ్వకాలు 
జరిపిన పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్‌ వి.వి. కృష్ణశాస్త్రి తెలిపారు. ఈ కోటగోడకు 
కొంచెం దూరంలోగల రెండు చారిత్రక ప్రాధాన్యతగల స్థలాలను స్థానికులు రాజుల 
కుంట, ఏనుగులకుంట అని ఇప్పటికీ పిలుస్తున్నారని కృష్ణశాప్రి తెలిపారు. నాలుగు 
దిక్కులా 4 ప్రవేశ ద్వారాలతో నున్న ఈ కోటగోడ లోపల జరిగిన తవ్వకాల్లో 


౨5 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


మధ్యభాగంలో ఒక ఇటుకరాతి చతుశ్వాల (బహుశ రాజప్రసాదం), 15. 13%14.0 
మీటర్ల కొలతలతో మెట్లున్న సైనిక, రక్షక్షభటుల నివానాలు, ఇంకా ఇతర నివాస 
గృహాలు బయల్పడినాయి. వాటిలో ఇటుకరాతి ధాన్యాగారాలు, బావులు కూడా 
వున్నాయి. 55X2%X77 సెం.మీ. కొలతలుగల ఇటుకలతో నిర్మించిన ఈ కట్టడాలు 
క్రీపూ. 3-1 శతాబ్దాల నాటి శాతవాహన ముందరి కాలానికి, శాతవాహన కాలానికీ 
చెందినవనీ, మెగస్తనీసు ఇండికాలో పేర్కొన్న తెలుగు నేలపైగల 380 కోటగోడలున్న 
నగరాల్లో ధూళికట్ట కూడా ఒకటై ఉంటుందని డా.వి.వి. కృష్ణశాస్త్రి, ప్రముఖ 
న్యాయవాది, తెలంగాణ పురావస్తు శాస్త్రవేత్త కీ.శే. ఠాకూర్‌ రాజారాంసింగ్‌ 
కుండబద్దలు కొట్టినట్లు చెవ్పారు. 


దాదాపు 8 అడుగుల ఎత్తున్న చతుశ్చాల- రాజప్రాసాదం గోడలపైన కాల్చిన 
మట్టిపెంకులతో కప్పినట్లు, నేలను ఇటుకరాళ్ళతో పరచి, దానిమీద సున్నపు కాంక్రీటు 
వేసి, దానిపై గచ్చు చేసినట్లు, అలాగే ఇటుకరాతి గోడకు సున్నపుగారతో వ్లాస్టరింగ్‌ 
చేసినట్లు తెలిపే ఆధారాలు బయల్పడి క్రీ.పూ. 8వ శతాబ్దినాటి తెలంగాణా నిర్మాణ 
రంగ నైపుణ్యాన్ని రూఢిపరిచాయి. పునాదుల్లో కంకరరాళ్లు, మట్టీ కలిపి నింపి, 
దిమ్మచ సి దానిపై గోడలను నిర్మించారు. ఇటుకరాతి బావులు బయల్పడటంతో, 
శుచి అయిన మంచినీటిని తాగటానికి ప్రాముఖ్యత నిచ్చారని చెప్పవీలౌతుంది. 
అలాగే ఈ ప్రాసాదం, ఇతర నివాస గృహాల నుంచి వెలువడే మురికినీటిని బయటికి 
పంపటానికి 70 సెం.మీ.ల వెదల్పున్న ఇటుక రాతి మురుగు నీటికాల్వలు, నడవటా 
నికి రెండువైపులా నిలువురాళ్లను పాతిన కాలిబాటలు బయల్పడి ఆనాటి టౌన్‌వ్లానింగ్‌ 
(పట్టణ (ప్రణాళీక) వ్యవస్థను తెలియజేస్తున్నాయి. ధాన్వాగారాల సమీపంలో గల 
ఇటుకరాతి బావిలో జరిపిన తవ్వకాల్లో అజన సిరియ గామె కుమారియ అన్న 
బ్రాహ్మీ అక్షరాలలో నున్న ఒక దంతపు ముద్రిక బయల్పడింది. 
ధూళికట్ట స్థూపం 

చదరపు రాతి పునాదిపైన 2 మీటర్ల ఎత్తుగల వేది, దానిపైన 5 మీటర్ల 
ఎత్తున్న అందం, దానిపైన ఒక చదరపు హార్మిక పునాది బయల్పడినాయి. హార్మికం 
మధ్యలో ఛత్రాన్ని నిలిపిన ఆధారముంది. తవ్వకాల్లో ఛత్రం ముక్కలు, ఇంకా బుద్ధ 
ధాతువులుంచిన ఎర్ర ఇసుకరాతి పేటిక అడుగుభాగం కూడా దొరికాయి. చదరపు 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 59 





రాజవ్రానాద ద్వారం 


త, నీ 
జీ స్థ 





మట్టిబొమ్మలు 


60 తెలంగాణలో శాతవాహన వారసత్వం 





నాగముచులింద శిల్ప ఫలకంపై శాసనం 


ణ్‌! ట్ట rans శ] అన ఆ 








( క! 
భం 


ఇల... 


నాగముచులింద శిల్పం 





ఈడో. సరా 


ధూళికట్ట, పెద్దబంకూరు 


వెండి నాణెములు 





తెలంగాణలో శాతవాహన వారసత్వం 61 


రాతిపునాదిపై ఇటుకలతో కట్టన (ప్రదక్తికాపధం ఉంది. నిర్మాణరీతి, వాడిన ఇటుకల 
సైజును బట్టి ఈ స్తూపాన్ని క్రీ.ఫూ. 8వ శతాబ్దిలో నిర్మించినట్లు తేలింది. 


రెండోదశ (కీ.శ. 2వ శతాబ్దిలో) బదిని విసృతపరచి నాలగువైపులా ఆయక 
వేదికలను ఏర్పాటు చేశారు. స్థూపం చుట్టూ 47 శిలాఫలకాలను అమర్చారు. 
వాటిలో బుద్ధవాదాలపై ఐదుపడగలతో నున్న మచులిందనాగుని బొమ్మ చెక్కబడింది. 
ఈ శిలాఫలకం పైభాగంలో క్రీ.శ. 2వ శతాబ్దినాటి బ్రాహ్మీ అక్షరాల్లో గుహపతినా 
పధలస మధుయ సమయ దానం అని ఉంది. ఉత్తర ఆయకవేదికకు అమర్చిన 
మరో శిలాఫలకం మీద కూడా ఐదుపడగల ముచులింద నాగుని బొమ్మ ఉంది. 
దానిపైన పిఠ నంది పుతస దుహుతాయ సయోనిజదానమ్‌ అన్న బ్రాహ్మీ 
శాసనముంది. పడగలపైన బుద్ద వాదాలున్నాయి. మరో శిలాఫలకం మీద 
ఇరువైపులా దంపతులు, మధ్యలో ధర్మచక్రం, మరికొన్ని ఫలకాల్లో యక్ష స్టూపాన్ని 
ఆరాధించటానికొచ్చిన ఉవాసికలు, స్టూపపు బొమ్మలు చెక్కబడినాయి. 


స్టూవానికి వాయువ్యంగా ఆరు అడుగుల దూరంలో 3.80%83. 50 మీటర్ల 
కొలతలతోనున్న విహారం గదులు బయల్పడినాయి. 8-0 అడుగుల వెడల్పుగల 
ద్వారాలు, వాటిముందు వరండా ఉన్నాయి. బౌద్దభిక్షువుల సీవాసర కసత ఈ 
విహారాన్ని ఇటుకరాళ్లతో నిర్మించారు. ఇటుకరాతి నేల పరుపుగల ఈ విహారం 
పెంకులతో కప్పబడినట్లు, దొరికిన పెంకు ముక్కల్ని బట్ట చెప్పవచ్చు. 


ధూళికట్ట తవ్వకాల్లో తొలి శాతవాహన కాలపు నాణేలు, మట్టిపాత్రలు, 
బొమ్మలు, పూసలు ఇనుప పనిముట్లతోపాటు హరీతి అనే కంచుబొమ్మ బయల్పడింది. 
తవ్వకాలు పూర్తైన పిదప, పురావస్తు ఆధారాలతోపాటు స్టూవాన్ని అలంకరించిన 
రాతిఫలకాలపై నున్న బొమ్మల ఆధారంగా శుంగులు నిర్మించిన బార్హుత్‌ స్తూప 
రెయిలింగ్‌ మీదున్న బొమ్మలతో పోలికలు గల ధూళికట్ట శిల్పశైలిని బట్టీ ఇక్కడి 
స్తూపం కీ.ఫూ. ౩వ శతాబ్దంలో నిర్మింపబడి క్రి.పూ. 2వ శతాబ్దంలో విస్తరించబడి, 
క్రీ.శ. 1వ శతాబ్ది మధ్యకాలానికి రాతిఫలకాలతో అలంకరించబడి క్రీ.శ. 2వ 
శతాబ్దివరకూ ఆదరణ పొందిందని డా. వి.వి. కృష్ణశాస్రితో ఎన్నో పురాతన స్థలాల్లో 
తిరిగిన ఠాకూర్‌ రాజారాం సింగ్‌ అభిప్రాయపడినారు. 


62 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


కరీంనగర్‌ జిల్లా కోటలింగాల బౌద్ద స్థావరానికి వాయువ్యంగా 4. కి.మీ 
దూరంలోగల పాషిగాం గ్రామంలో బౌదసూపం బయల్పడింది. ఎల్మటూరు -లక్సాట్లి 
అ థి రు 

పేట దారిలో కొంచెందూరం పోయిన తర్వాత రోడ్డుప్రక్మనే 200 అడుగుల ఎత్తున్న 
ఒక చిన్నకొండ మీద బౌద్దారామ ఆనవాళ్ళున్నాయి. 1981-82లో రాష్ట్ర పురావస్తు 





పాషిగాం స్థూపం 


శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఒక చైత్యగృహం, మరో స్టూపచైత్యం బయల్పడినాయి. 

6 సున్నపు రాతి ఫలకాలతో గుండ్రంగా కట్టన చైత్యానికి తూర్పువైపున 
(పవెశ ద్వారముంది. 2.10 స. వ్యాసంగల ఈ చైత్యం చుట్టూ వున్న సున్నపురాతి 
ఫలకాలు 1.18మీ. ఎత్తుండి, 1.07మీ. పొడవు, 20సెం.మీ. మందం కలిగి 
వున్నాయి. ఈ ఫలకాలపై కింద పూర్ణఘటం పైన పద్మాలున్న స్తంభాలు చెక్కబడి 
నాయి. చైత్యం చుట్టూ నేలను సున్నపురాతి పలకలతో పరిచారు. ఈ వైత్యానికి 
రిమీ. దూరంలో ఏనుగు వెనుకభాగపు (గజప్ఫష్టాకారపు) ఆకారంలో 11. 65౫5. 30 
ము పొతన, వెడల్పులతో, 1మీ గోడ మందంతోనూ కట్టన ఇటుకరాతి స్టూపచైత్యం 
బయటపడింది. 

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అవగాహనలేని కాంట్రాక్టర్‌ ఈ చైత్యాన్ని 
బుల్లోజర్‌తో నిర్దాక్షిణ్యంగా పెకలించి పక్కన కుప్పగా పారేశాడు. పురావస్తుశాఖ 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 63 


కొండాపూర్‌ తవ్వకాలు 





64 


మట్టి వొత్రలు 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 





కొండాపూర్‌లో బయల్పడిన పురావస్తువులు 





తెలంగాణలో శాతవాహన వారసత్వం 


6౨ 


ఆ ముక్కల్ని సేకరించి కరీంనగర్‌కు తరలించి గాంధీ సెంటినరీ మ్యూజియంలో 
మళ్లీ నిర్మించింది. క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందిన ఈ బౌద్దకట్టడాన్ని కరీంనగర్‌కు 
తరలించకుండా అది వున్న (ప్రదేశంలోనే పునర్చిర్శించి వుంటే బాగుండేది. ఇలా 
చైత్యం (స్థూపం) మొత్తం సున్నపురాతి శిలాఫలకాలతో నిర్మించటం వూర 
ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణలో మరెక్కడా ఇలాంటి సున్నపురాతి 
స్థూపం బయల్పడలేదు. 


తంబాలపల్లి*" 


పాషిగాంకు కొంచెం దూరంలోవున్న తంబాలపల్లి లేక స్తంభాలపల్లిలో బౌద్ద 
శిలామండవానికి సంబంధించిన సున్నపురాతి స్తంభాల ఆనవాళ్ళున్నాయి. అందు 
చేతనే దీన్ని స్తంభాలపల్లి అన్నారు. బౌద్దారామంలో స్ఫూప, చైత్య విహారాలతోపాటు 
శిలామండపాలు కూడా వున్నాయి. ఆరామానికి సంబంధించిన ఎనిమిది పలకల 
స్తంభాల మీద అర్ధపద్మాలుండటాన ఇది ఖచ్చితంగా క్రీ.శ. 1వ శతాబ్దినాటి బౌద్ద 
స్థావరమేనని చెప్పవచ్చు. 


కొండాపూర్‌" 


హైదరాబాద్‌-జహీరాబాద్‌ రహదారిపై, హైదరాబాదు నుంచి 60 కి.మీ. 
దూరంలో మెదక్‌ జిల్లా కలబగూర్‌ తాలూకాలో నున్న కొండాపూర్‌ శాతవాహనుల 
కాలపు చుట్టూ మట్టికోటగోడ, మధ్యలో ఒక నగరమున్న చారిత్రక స్థలం. దీని 
ప్రాధాన్యతను గుర్తించిన అప్పటి నిజాం ప్రభుత్వ పురావస్తు శాఖ 1940లో త్రవ్వకాలు 
ప్రారంభించి 1942 వరకు కొనసాగించింది. త్రవ్వకాల్లో నైరుతి భాగాన 19-0 
అడుగుల వ్వాసంతో ఒక ఇటుకరాతి స్థూపం, రెండు చైత్వాలు, రెండు విహారాలు 
బయల్పడి నాయి. విహారపు గదుల కొలతలు 5-2” నుంచి 10-0 అడుగుల 
చదరంతో వున్నాయి. పశ్చిమవైపున 15.0 అడుగుల వ్యాసంతో మరొ స్థూపం, 
దాని ప్రకనే కుక చైత్యం, కొన్ని విహారపు గదులు, ఒక సున్నపురాతి స్తంభం 
బయల్పడినాయి. వీటితోపాటు ఒకటి, రెండు అంతస్తుల భూగ్భహాలు (బహుశా 


66 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


కర్మాగారాలు కావచ్చు), వాటిలో నాణేలు, నాణేలను పోతపోసే మూసలు, అచ్చులు, 
ముద్రలు మట్టిబొమ్మలు, పూసలు, బంగారు వస్తువులు దొరకటంతో ఇవి విలువైన 
వస్తువులను దాచుకొనే గదులు కూడాకావచ్చని పరిశోధకులు అభిప్రాయపడినారు. 


మరో ప్రక్క రెండు కొలుములు, ఇంకా ఇటుకలతో కట్టి పెంకులతో కప్పబడిన 
గదులు బయల్పడినాయి. 1940-42మధ్య జరిపిన త్రవ్వకాల్లో 50 రాగినాణేలు, 
12 వెండినాణేలు, 1835 సీసపు నాణేలు, రోమను చక్రవర్తి ఆగస్టస్‌ (క్రీ.పూ. ౩7- 
కీ.శ. 14) విడుదల చేసిన బంగారు నాణెం ఒకటి దొరికాయి. వీటితోపాటు 
శాతవాహన ముందరికాలానికి చెందిన నొక్కుడు గుర్తులు గల (punch marked 


౧0115) నాణేలు కూడా దొరికాయి. 


ఎరుపు, నలుపు-ఎరుపు, నగిషీలుగల ఎరుపు రంగుల్లో చిన్న పెద్దసైజు 
మట్టివాత్రలు బయల్పడినాయి. చిన్నసైజు వాత్రలు 18 అంగుళాల వ్యాసం 7 
అంగుళాల ఎత్తుండగా, పెద్దవి 9-0౦0 అడుగుల చుట్టుకొలత, 3-0 అడుగుల 
ఎత్తుకలిగి వున్నాయి. మట్టివాత్రలపై బౌద్ధ చిహ్నాలయిన త్రిరత్హు పద్మం, ధర్మచక్రం 
ఉన్నాయి. వీటితోపాటు, మూసతో పోతపోసి అతికిన బొమ్మలు రత చెసిన 
మట్టబొమ్మలు అనేకందొరికాయి. యక్ష నగ్న మాతృదేవత, బిడ్డను చంకలో ఎత్తుకొన్న 
హారీతి, బోధిసత్వుల చాలా దొరికాయి. దొరికిన దంతపు వస్తువుల్లో అలంకరణ 
దృశ్యాలు, ఏనుగుపై స్వారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులున్న దువ్వెన ముఖ్యమైంది. 


దంతపు గాజులు కూడా లభించాయి. 


ఆభరణాల్లో కొన్ని వందల రకాల మట్టిపూసలు, విలువైన రాళ్ళతో ఇనిన 
పూసలు, రాగి చెవిదుద్దులు, కంఠాభరణాలు దొరికాయి. చుట్టూ మట్టికోట గోడలున్న 
నగరం గాబట్టి కొండాపూర్‌ను, మెగస్తనీసు ఇండికాలో పేర్కొన్న ఆంధ్రుల ముప్పై 
కోటగోడల నగరాల్లో ఇది కూడా ఒకటని కొందరు గుర్తించారు. మరికొంతమంది 
శాతవాహన చక్రవరిత హాలుడు ఇక్కడినుంచే పాలించాదని, బృహత్మధను రాసిన 
గుణాఢ్యుడు కొండాపూర్‌ వాడేనని ఇటీవల కొందరు చరిత్రకారులు అభిప్రాయాన్ని 
వ్యక్తం చేసినా ఖచ్చితమైన ఆధారాలను ఇంకా సేకరించాల్సి వుంది. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 67 


| 
a, జ్‌ = జ 
ar anh మ ము et 
కక ఇ 


లీ 


LOT Tn 


Doe HE LETH Pal క 
ఇ | Lr 
wah al = 

నరా కావా నాల్‌ జకం 





తెలంగాణలో శాతవాహన వారసత్వం 





సున్నపు బొమ్మలు 





రోమన్‌ బంగారు నాణెములు 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


69 


100 ఎకరాల స్థలంలో విస్తరించి వున్న శాతవాహన కాలంనాటి 
కొండాపూర్‌లో గతంలో కేవలం 5 ఎకరాల స్థలంలో మాత్రమె త్రవ్వకాలు జరిపి 
బయల్పడిన పురావస్తువులను కొండాపూర్‌ స్థల ప్రదర్శనశాలలోనూ, పబ్లిక్‌గార్డెన్‌లోని 
స్టేట్‌ మ్యూజియంలోనూ ప్రదర్శనలో వుంచారు. స్థలప్రాధాన్యత దృష్టా కేంద్ర 
పురావస్తు శాఖ డా. మహేశ్వరి ఆధ్వర్యంలో కొండాపూర్‌ వద్ద 2010, 2013 
సంవత్సరాల్లో త్రవ్వకాలు జరిపింది. 


ఫణిగిరి 


నల్లగొండ జిల్లాలో జనగామ-సూర్యాపెట దారిలో తిరుమలగిరి నుంచి 
సూర్యాపేటవైపున 6 కి.మీ. దూరంలోవున్న ఫణిగిర గ్రామానికి ఆగ్నేయంగా కొండపై 
వున్న విశాలమైన బౌద్దారామాన్ని 1941లో అప్పటి నిజాం రాష్ట్ర పురావస్తు శాఖ 
సంచాలకులు క్వాజా మహమ్మద్‌ అహ్మద్‌ కనుగొని 1944 వరకు త్రవ్వకాలు 
జరిపి విహారాలు, శాతవాహన, ఇక్ష్వాకు నాణేలు, మట్టిపాత్రలు, బౌద్ధ శిలాఫలకాలు 
బ్రాహ్మీ శాసన శకలాలను వెలికితీసి ఈ ఆరామం క్రీ.పూ. 2వ శతాబ్ది - క్రీ.శ, 
4వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినదని చెప్పాడు. ఫణిగిరి చుట్టూ 5 కమ, 
పరిధిలోని వర్ధమానుకోట, తిరుమలగిరి, నాగారం, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డ 
గూడేల వద్ద కూడా బౌద్దారామ ఆనవాళ్లు, విహారాలు, శిలామండపాలు, బుద్ద 
విగ్రహాలు బయల్పడినాయంటే క్రీస్తుపూర్వంలోనే నల్లగొండ జిల్లాలో బౌద్ధం ఎంతగా 
జనాదరణ పొందిందో అంచనా వేయవచ్చు. 


సారవంతమైన నేలలు, ఎప్పుడూ సెలయేరు లాంటి ఆలేరు, వాణిజ్య కేంద్రా 

లను కలిపే రహదారికి దగ్గరలో మంచి పాడిపంటలతో కళకళలాడిన ఫణిగిరి 

చుట్టుప్రక్కల గ్రామాలు బౌదాానికి అండదండలందించి స్తూప, చైత్య, విహార, శిలా 
[ళో ధి థి హా 

మండప నిర్మాణానికి, బుద్దపాద, బుద్ద (ప్రతిమల ప్రతిష్టకు ఉమ్మడి సహకారన్నందించి 

బుద్ద భగవానుని పట్ల, బుద్దుని ధమ్మం పట్ల, బౌద్దసంఘం పట్ల గల అంకితభావాన్ని 

నిరూపించుకున్నాయి. ఫణిగిరి చుట్టూ వున్న అ నేక ఆరాణిజ్యాలుమాల్లోని 


70 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


బౌద్దభిక్షువులు (భీక్కులు) ఆలేరు నది ఒద్దున తిరుగాడటం వల్లనేమో ఆలేరును 
ఇప్పటికీ భిక్కేరు అని పిలుస్తారు. 

ఫణిగిర త్రవ్వకాల్లో అనేక కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఆయక వేదికలు, 
స్తంభాలతోవున్న మహాస్టూపం, ఆరు విహారాలు, రెందు చైత్యగృహాలు, రండు శిలా 
మండపాలు, ఏడు మొక్కుబడిస్టూపాలు బయటపడ్డాయి. క్రీ.పూ. 1వ శతాబ్ది బ్రాహ్మీ 
శాసనం, అష్టమంగళ గుర్తులున్న బుద్ధపాదాలు, బుద్దప్రతిమలు, 40 సీసపు నాణేలు, 
రోమను చక్రవర్తి ఆగస్టస్‌ నాణం, 42 శాతవాహన, ఇక్ష్వాకుల బ్రాహ్మీ శాసనాలు 
దొరికాయి. ఒక శాసనం ఇక్ష్వాకు రాజు వీరపురిసదత్తుని 18వ పాలనా సంవత్సరాన్ని 
తెలియజేస్తూ (ఇప్పటివరకూ అతడు 11 సంవత్సరాలే రాజ్యం చేశాడన్న వీషయానికి) 
కొత్త ఆధారన్నందించింది. ఇదే శాసనంలో కంససూదన, మధుసూదన అని కృష్ణుని 
సూచించే శబ్దాలు కూడా వుండటం వల్ల తెలుగునేలపై క్రమంగా బౌద్దంతోపాటు 
కృష్ణారాధన పాదుకొంటున్న ఆధారాన్ని కూడా అందించింది. 

ఫణిగిరి త్రవ్వకాల్లో బయల్పడిన మహాస్థూపం ఇటుకరాతితో కట్టి చుట్టూ 
నాలుగు వేదికలను అమర్చారు. వాటిపై ఉత్తరదిక్కున నాలుగు స్తంభాలున్నాయి. 
వీటిని ఆయకస్తంభాలంటారు. పడమర, ఉత్తరాది దిక్కుల్లోనున్న ఆయక వేదికలమీద 
మాత్రమే ఈ ఆయక స్తంభాలున్నాయి. వేదిక చుట్టూ బౌద్ధచిహ్నాలు చెక్కిన సున్నపు 
రాతి ఫలకాలతో అలంకరించారు. స్టూవాన్ని ఇతర కట్టడాలతో కలపటానికి మెట్ల 
వరుసలున్నాయి. స్టూవానికి ఆగ్నేయంగా మహాకూట, మహాతలవర విడుదల చేసిన 


40 సీసపు నాణేలు బయల్పడినాయి. 
ఉద్దెశిక స్టూపాలు 

స్టూపానికి దక్షిణంగా గల ఒక షాట్‌ఫారంపైన 7 ఉద్దేశిక స్థూవాల పునాదులు 
బయల్పడినాయి. వీటిలో రెండు మాత్రం ఇటుకలతోనూ మిగిలినవి గులకరాళ్లతోనూ 
నిర్మింపబడి సున్నపుపూత పూయబడినాయి. ఇటుకరాతి ఉద్దేశిక స్టూపాలు వరుసగా 


3.20, 4.15మీ. వ్యాసంతో చదరపు దిమ్మెల పై నిర్మించబడినాయి. ఒక ఉద్దెశిక 
స్టూపం దగ్గర రోమన్‌ చక్రవర్తి ఆగస్టస్‌ వెండినాణం దొరికింది. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 71 


చైత్యగృహాలు 

మహాస్టూవానికి వాయవ్యంగా రెండు చైత్యగ్భహాలు బయల్చ్పడినాయి. తూర్పు 
ముఖంగా నున్న ఈ చైతన్యగ్భహాలు ఇటుకలతో నిర్మించబడి, గోడలకు సున్నపుపూత, 
నేలపైన సున్నపు కాంక్రీటుపూత, నేలమీద కొయ్యస్తంభాలను నిలిపినట్లు తెలిపే 
గుంటలు, పెంకులతో కప్పినట్లు తెలిపే పెంకుముక్కలు తెలియజేస్తున్నాయి. ద్వారానికి 
ముందు మెట్లవరుస, కింద అర్దచం(ద్రాకారాపు రాయి (చంద్రశిల) వున్నాయి. 


విహారాలు 


మహాస్తూపానికి ఉత్తర, తూర్పుదిక్కులో మొత్తం 6 విహారాలు బయల్పడినాయి. 


బుద్ధవాదాలు 


రెండు చైత్యాల మధ్యగల ఇటుకరాతి వేదికమీద మూడు బుద్దపాదశిల్సాలు 
బయల్పడినాయి. ఈ పాదాలపైన అష్టమంగళ చిహ్నాలున్నాయి. వేదిక రెండువైపులా 
బోధిసత్వ, బుద్దప్రతిమలున్నాయి. అడుగు భాగాన్నుంచి జాతక కథలు చెక్కిన శిలా 
ఫలకాలున్నాయి. ప్రకృనె ఇక్ష్వాకుల శాసనమున్న ఎనిమిది పలకల సున్నపురాతి 
స్తంభం బయటపడింది. 


శాతవాహన యుగ బెన్నత్యం 


శాతవాహనకాలంలో వృత్తిదారులు, రాజవైద్యులు, వడ్దివ్యాపారులు, నగలు 
చేసే వాళ్లు, ఇనుప వర్తకులు, చేపలు పట్టెవాళ్లు, శిల్పులు (శిలావద్దకులు) 
పూలమాలలు కట్టేవారులాంటి అనేక వృత్తిపనివాళ్లు, వాళ్లవృత్తులు వాళ్లు 
ఇసుకొవటిముకాక, బౌద్దా రామాలకు వారివంతు సహకారం అందించారు. ఎక్కడికో 
ఎందుకు? ధాన్యకటక స్టూవానికి రాజులు, రాణులు, ఉన్నతోద్యోగులతోపాటు, 
గుహపతులేకాక, చర్మకారులు కూడా తమవంతు సహకారాన్ని అందించారు. 
నాగోపాధ్యాయుని కొడుకైన విధకుడనే చర్మకారుడు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 


12 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


రాజలాంఛనమైన పున్నఘటమున్న (పూర్ణఘటం) శిలాఫలకాన్ని బహూకరించాడు. 
వర్ణాశ్రమ ధర్మంలో ఇది సాధ్యంకాని పని. కానీ, కుల, మత, వర్ణ, వర్గ విచక్షణలెని 
సమ సమాజాన్ని కోరుకున్న బౌద్ధ భావజాలంవళల్ల ఒక చర్మకారుడు ప్రార్థనా స్థలానికి 
రావటమేకాదు, దానికి తనవంతు సహకారంగా యుద్దాలువద్దు, శాంతే ముద్దు 
అన్న బౌద్దంపట్ల ఆకర్షితుడై స్వచ్చందంగా తన [శమలో కొంతభాగాన్ని ధమ్మ(ప్రచారా 
నికి అందించాడు. చరిత్రలో నిలిచిపోయాడు. వృత్తులు వర్ణాశ్రమ ధర్మానికి భిన్నంగా 
కూడా కొననొగాయి, ఒక బ్రాహ్మణుడు, బతుకుతెరువుకోసం అడవి జంతువులను 
చంపి ధనం సంపాదించాడని ఒక జాతక కథలో ఉంది (453వ జాతక కథ). ఒక 
బ్రాహ్మణుడు వడ్రంగిగా స్థిరపడ్డాడు. అంటరాని కులంలో పుట్టన ఓక బోధిసత్వుడు 
రాజైనాడు (354వ జాతకకథ). ఒక తోటమాలి కూతురు కోసలరాజుకు భార్యైంది. 
దీనికి బౌద్ధమే కారణం. 


ఆనాటి పేర్లు నాగులతో సంబంధించినవిగా శాసనాలను పరిశీలిస్తే తెలు 
స్తుంది. నాగనిక, నాగబుద్ధి, నాగబుద్ధినిక, నాగసిరిలాంటి పేర్లి ఉదాహరణ. వాటితో 
పాటు తెలుగుపెర్లు కూడా కనిపిస్తాయి. వాటిలో మూలమ్మ, వీరన్న ముఖ్యమైనవి. 
వ్యవసాయదారులను గహపతులని పిలిచారు. వర్తక, వాణిజ్య సంఘాలను నిగమం 
అని పిలిచారు. వైదిక పరమైన కట్టడాలు ఎక్కువగా లేకపోయినా, బౌద్దకట్టడాలు, 
వాటిని అలంకరించిన శిలాఫలకాలు చాలానే ఉన్నాయి. బౌద్దులు వర్షాకాలంలో 
కాలం గడపటానికి కొండలను తొలచి గుహలను మలిచారు. మహారాష్ట్రలోని 
కొండని, బేద్ద, కన్తేరి, అజంతా ఇందుకు ఉదాహరణలు. వ్యవసాయం విసృతంగా 
జరిగింది. 


బౌద్ధం అందించిన సృజనాత్మక కళల్తో, కట్టడ కళ, శిల్పకళ ముఖ్యమైనవి. 
వాటిల్లో గుహలు, ఇటుకలు, రాళ్లతోకట్టిన స్థూపాలు, చైత్యాలు, వాటిని అలంకరించిన 
శిలాఫలకాల్లో బౌద్ధ చిహ్నాలు, బుద్దుని బొమ్మలు, బీవిత ఘట్టాలు, జాతక కథలు, 
సామాజిక జీవన విధాన దృశ్యాలు శాతవాహనుల జనజీవన శెలికి అద్దం పడుతు 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 73 


ఇప్పటి తెలుగుభాష, లిపికి తొలినాటి శాతవాహన బ్రాహ్మి శాసనాలు, నాణేలపై 
లిపి ముఖ్య ఆధారాలు. ధాన్యకటకం, ధూళికట్ట, కోటిలింగాల, ఫణిగిరిలలో దొరికిన 
దాదాపు 250కి పైగాగల శాసనాలద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి. నాటి 
పంటల్లో వరి, పసుపు, చెరుకు, మామిడి, కొబ్బరి, తాడి, తమలపాకు, గోధుమ, 
బార్లీ, జొన్న కాయ ధాన్యాలు, పప్పుదినుసులు ముఖ్యమైనవి. సాగునీటికోసం, 
సేద్యపు వీటి వనరుల కోసం శాతవాహనులు అనేక సౌకర్యాలు కల్పించారు. 
కళలు సాహిత్యం, వర్తక వాణిజ్య రంగాల్లోనే కాక రాజకీయంగా కూడా విలక్షణ 
గుర్తింపును పొందిన శాతవాహనులు ఈ కాలంలో తెలంగాణాలో నిర్మించిన 
బౌద్దస్టూపాల్లో ధూళికట్ట, ఫణిగిరి ముఖ్యమైనవి. ధూళికట్ట, ఫణిగిరి శిల్పాలు 
అపురూపం. మొత్తంగా మొట్టమొదటినారి, ఇప్పటి తెలుగునేలలో ఎక్కువ భాగాన్ని 
పాలించిన ఘనత తెలంగాణా నుంచి తమ పాలన ప్రారంభించిన శాతవాహనులకే 
దక్కుతుంది. 


74 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


అనుబంధం : 


శాలివాహన శకం 


మనదేశంలో చరిత్రను/ కాలాన్ని కొలవటం ఎమవుడు 
ప్రారంభమైందో కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న. సృష్టికర్త అయిన 
దేవుడున్నాడని నమ్మి, ఆ దెవుని/దెవుళ్ల చుట్టూ తిరిగే చరిత్రకందని 
నాలుగు యుగాలు ఒకపక్క అయితే, సృష్టికర్త దెవుడు లెడనె నాస్తిక/ 
హెతువాదులు చరిత్రజ్ఞానంతో సిద్దార్థ గౌతముడు/వర్ధమాన మహావరుడు 
లేక బింబిసార, అజాతశత్రుల కాలాన్ని లెక్కలోకి తీసుకొని అందినంత 
వరకూ క్రమం తప్పకుండా చరిత్రను తెలిపే బుద్దుడు, మహావీరులు 
మరణించినప్పటి నుంచి ప్రారంభమైన చారిత్రక శ్ర గోలు మరోపక్క 
ఉన్నాయి. ముందు చెప్పిన నాలుగు యుగాలు ఐతిహాసిక, పౌరాణిక 
యుగాలుగా గౌరవించటానికేతప్ప, చరిత్రను కొలవటానికి పనికిరావని 
చరిత్ర పరిశోధకులకు తెలుసు. అశోకుని శాసనాలు, బుద్దుడు, 
అశోకునిపై వచ్చిన సింహళ బౌద్దగ్రంథాలు, రెండు భాషలున్న నస 
శాసనాలు, (గ్రంథాల వల్ల గతంలో మనదేశాన్ని పాలించిన దేశీ, 
విదేశీరాజుల చరిత్ర తెలుస్తుంది. మౌర్యుల తరువాత శుంగులు, 
శాతవాహనులు, కళింగ ఛేదిరాజులు తమ తమ శాసనాల్లో సింహాసన 
మెక్కినప్పట్నించి ఆయా రాజుల జీవిత కాలంలో చోటు చేసుకొన్న 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 7౨ 


ప్రధాన సంఘటనల తేదీలను రాసుకొన్నారు. ఇలా ప్రారంభమైన 
చారిత్రక కాలనమోదు కార్యక్రమానికి విదేశీయులైనా శకులు, మన 
దేశపు భూభాగాన్ని పాలించి మనకొక చారిత్రక స్పృహను కలిగించె 
ఒక యుగాన్ని అందించారు. అదె శక సంవత్సరం శకం. 


కర్నాటక, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో క్రిస్తు శకం వాడుకలోకి 
రాకమునుపు, శాలివాహన శకమె చరిత్రకు కొలమానంగా ఉందెది. 
అసలు శాలివాహన శకమనేది లేదు. నిజానికి “శకి అన్న పదం 
పర్షియాలో ఒకజాతి అయిన సిధియన్లను సూచిస్తుంది. ఎప్పుడో క్రీ.పూ. 
మున దెశానికొచ్చిన ఈ వలస పాలకులు, క్రమంగా వాయవ్య భారతం 
దిగువ భాగాన్ని ఆక్రమించి పాలించారు. శకుల్ని మరచిపోయి వారిపెర 
ఒకయుగం (ప్రారంభమై, ఆయుగాన్న (శకుల తర్వాత) శకంగా 
పిలుచుకొన్నాం. ఆమాటకొస్తే, మన దేశంలో ఏదో ఒక సందర్భాన్ని 
పుర స్మరించుకొని ఎర్పడిన యుగాలన్నీ (కృత, తత, ద్వాపర, 
కలియుగాలుతప్ప) శకాలు గానే చెప్పుకోవచ్చు. ఎన్ని శకాలొచ్చినా 
“శకులు” ప్రారంభించిన శకవర్షం, శక సంవత్సరంమాత్రం స్వతంత్ర 
భారతంలో 1959దాకా జాతీయ సంవత్సరమానంగా కొనసాగింది. 
మధ్య, పశ్చిమ భారతదేశంలో క్రీ.శ. 1వ శతాబ్ది 78వ సంవత్సరంలో 
(ప్రారంభించబడిన శక సంవత్సరం, లెక సంవత్‌ లెక శకసంగా శాసనాల్లో 
పెరొనబడింది. 


క్రీ.శ. 78లో ఏ నేపధ్యంలో శక సంవత్సరం ప్రారంభమైందనే 
విషయానికి సంబంధించి వ్రామాణిక, ప్రత్యక్ష ఆధారాలు లేనందువల్ల 
పరిశోధకులు రకరకాల ఊహాగానాలు చేశారు. కొందరు కుషాణ 


76 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


వంశానికి చెందిన మొదటి కనిష్కుడు, ఒక సంవత్సరాన్ని 
[పారంభించాడనీ, దాన్ని ఆయన సామంతుడైన శకులు తమ 
సురుకొనసాగించారనీ, అందుకే కనిష్కుడు ప్రారంభించిన సంవత్సరం 
శక సంవ త్స్పరంగా, “శకంిగా గుర్తింపు పొందిందన్నారు. కనిష్కుడు 
శక సంవత్సరాన్ని ప్రారం భించాడన్న దాన్లో నిజం లేకపోయినా, శకులు 
క్రీ.శ. 78లో ప్రారంభించిన శక సంవత్సర గణన 41 నుంచి 310దాకా 
వారి శకంలో కొనసాగింది. ఇదే సందర్భంలో శక సంవత్సరాన్ని ఇతర 
(వాంతాలవారు, మతాలవారు, ముఖ్యంగా జ్యోతిష్యులు, ఖగోళ 
శాస్త్రవేత్తలు ఎక్కువగా వాడారు. శకుల పాలనలో నున్న 
గుజరాత్‌-కథియవాడ్‌ ప్రాంతంలో జైనుల ప్రభావం ఎక్కువగా ఉండేది. 
దాంతో శకులు ప్రవేశపెట్టి చరిత్రను లెక్కపెట్టె పద్దతి (శకం)ని జైనులు, 
తమ విశ్వాసాలకు ప్రచారం కలిగిం చటంలో aren వినియోగించారు. 
ఈ సందర్భంగా ప్రముఖ జైనాచార్యుడైన సింసూరి కంచిలో రాసిన 
లోకవిభాగమనే [గ్రంథాన్ని శక సంవత్సరం 380 (కీ.శ. 458)లో 
పూరిత చేసినట్లుగా రాసుకొన్నాడు. 


శకుల పాలనలో నున్న పశ్చిమ మాల్వాలోని ఉజ్జయినిలో ఈ శక 
సంవత్సర గణన ప్రాధాన్యత సంతరించుకోవటంతో అక్కడి ఖగోళ 
శాస్త్రవేత్తలు కూడా శక సంవత్సరాన్నే పరిగణనలోకి తీసుకున్నారు. ఉ 
జ్ఞయిసీకి చెందిన మాఘ-(బ్రాహ్మణుల్లో (పర్షియాలో శకద్విపం నుంచి 
వలస వచ్చిన మూవిరయుతస్‌ కొఠిదరి నమ్మకం) (ప్రముఖుడు 
బృహత్సంహితను రాసిన వరాహమిహిరుడు కూడా ఈ శక సంవత్సరాన్న 
వాడటంచేత, ఆ శకానికి బహుళ ప్రచారందక్కింది. బాదామి చాళు 
క్యులు తొలుత జైనమతాన్ని అవలంబించటాన వారికోసం బాదామీ 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 1] 


వద్ద గుహలను తొలిపించారు. ఆ గుహ కప్పుపైన ముందరి భాగంలో 
నున్న శాసనంలో బాదామీ కోటను మొదటి పులకేశి శక సంవత్సరం 
465 (కీ. శీ. 543)లో కట్టినట్లు పేర్కొనబడింది. తరువాత ఐహోలులోని 
రెండో పులకేశి ప్రశసిత శాసనాన్ని రాసిన ఆయన ఆస్టానకవి, 
జైనాచార్యుడు అయిన రవికీర్తి ఆ శాసనాన్ని కలియుగాబ్బి 8785, 
మరియు శకాబ్ది 556 (కీ.శ. 634లో రాసినట్లు పేర్కొన్నాడు. ఈ 
శాసనంలో కలియుగం, శకసంవ తరం రెండూ పెర్చొనటాన ఈ 
శాసనం చరిత్రకారులకు ఎంతగానో వుపయోగ పడింది. 


క్రీ.శ. 6-12 శతాబ్దాల మధ్య శాసనాల్లో శక సంవత్సరాన్ని 13వ 
శతాబ్టీ తరువాత అటు కన్నడం, ఇటు తెలుగు శాసనాల్లో శకవర్శం, 
శకకాలం, శకనృప కాలం, శకనృప రాజ్యాభిషెక సంవత్సరమని వివిధ 
రకాలుగా శక సంవత్సరాన్ని పెర్కొన్నారు. ఈవిధంగా దేశంలో 
ముఖ్యంగా మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలో అటు కవులు, 
పండితులు ఇటు రాజులు కాలాన్ని శకయుగంలో కొలిచారు. కీ. శ. 
13వ శతాబ్టీ తరువాత మనదేశంలోకి మ్లచ్చులు (ముస్లింలు) (ప్రవేశించి, 
పాలించి, న్గానిక సంప్రదాయాలకు ఆటంకం కలిగించటంతో వారంటే 
ఇష్టంలెక, శతకల కూడా వ్లుచ్చులె గాబట్టి శక సంవత్సరాన్ని వాడటానికి 
వెనుకోది, స్వాభిమానంతో దానికి బదులుగా, శకుల సమకాలికులై, 
దక్షిణాపధాన్నంతా పాలించిన శక్తివంతులైన శాతవాహనుల పేర కాలాన్ని 
కొలవాలని నిశ్చయించుకొన్నారు. ప్రతివ్యనపురం నుంచి వాలించి, అనెక 
శతృరాజుల నుంచి దేశాన్ని కాపాడిన శాతవాహన చక్రవర్తుల బెన్నత్యాన్ని 
మరోమారు గుర్తు చేసుకోవటమెకాక, ఘనంగా శ్లాఘించాలనుకొన్నారు. 
అందుకు వారిపెర ఒక శకాన్ని ప్రారంభించాలనుకొన్నారు. ఒక పక్క 


78 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


ఎప్పట్నించో వాడుకలో నున్న శక సంవత్సరాన్ని ఒక్కసారి విదనాదలేక, 
శాతవాహన రాజ్య స్టాపకుడని గట్టిగా నమ్ముతున్న శాతవాహనుడు 
లేక శాలివాహనుని పేర శకులు కూడా గుర్తుండెట్లు ఒక శకాన్ని 
ప్రారంభించారు. అదె శాలివాహన శకం. 


చైత్ర శుద్ద పాడ్యమి రోజునే శాలివాహన శకం లేక శక సంవత్సరం 
(పారంభం కూ విశేషం. కొత్తగా ఒక యుగం, లెక శకం 
ప్రారంభమైంది గాబట్టి దిన్ని యుగాది అని పిలిచారు. మన రాష్టంలో 
లేదుగాని, కన్నడ, మరాఠా ప్రాంతాల్లో ఈ యుగాదిని, గుడీపాదవా 
అనే పేరుతో పండుగ చేసుకొంటారు. గుడీ అంటే జెండా అనీ, పాడవా 
అంటే చైత్రమాసంలో మొదటిరోజు ప్రతిపదా లేక పాడ్యమి అని అర్థం. 
ఇప్పటికీ ఈ రోజున కర్ణాటక, మహారాష్టలలో శాతవాహన చక్రవర్తి 
గౌతమీపుత్ర శాతకర్ణి, శకులనోడించి ఉజ్జయినీలో జయపతాకాన్నెగరేసిన 
గొప్ప చారిత్రక సంఘటనను గుర్తు చేసుకొంటూ, తమ ఇళ్లపై జయపతాక 
(గుడిల నెగరేసి అంబరాన్నంటే సంబరాలను జరుపుకొంటున్నారు. 
గుడీ పాడవా అనేది కన్నడ పదమనీ, ఈ పదం కీ.శ. 10వ శతాబ్ది 
కన్నడ శాసనాల్లో ప్రస్తావించబడిందనీ, శాతవాహన సామ్రాజ్యంలో 
భాగమైన కన్నడ దేశంలో ఈ సంబరాలు అప్పట్నించే ఉన్నాయని కర్ణాటక 
చరిత్రను రాసిన పీ.బీ.దేశాయ్‌ పరిశోధనలో తేలింది. శాతవాహన 
సామ్రాజ్యంలో భాగమైన మహారాష్ట్ర కర్ణాటక, ఆంధ్రప్రదెశ్‌ రామ్షాల్లో 
శక సంవత్సరాది/యుగాది/ఉగాదిగా శాలివాహన శకసంవత్సరం 
ప్రారంభంగా పండుగ జరుపుకొంటున్నారు. ఇది యుగాది/ఉగాది కథ 
శక శాలివాహన శకం గాధ. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 79 


ఈ శకయుగాన్ని గురించి పరిశోధించి, దాన్ని ప్రారంభించింది 
కార్టమక క్షాత్రపుడైన ఛేష్టనుడని బ్రిటీషు ఇండాలజిస్టు అలెగ్జాండర్‌ 
కన్నింగ్‌హామ్‌ వందెళ్లకు ముందె చెప్పాడు. (ఎ.కన్నింగ్‌హామ్‌, జర్నల్‌ 
ఆఫ్‌ బొంబే బ్రాంచ్‌ ఆఫ్‌ రాయల్‌ వసియాటికల్‌ సొసైటీ వాతం , 
ఎఫ్‌. 277, న్యూమిస్‌మెటిక్‌ క్రానికల్‌ (1888), పె.252) అసలీ శక 
సంవత్సరం ఎలా ప్రారంభమైందనె దానికి గుజరాత్‌లోని భుజ్‌ 
ప్రాంతంలోని కచ్‌ మ్యూజియంలో ప్రదర్శనలోనున్న ఛేష్టనుని అంధా 
శాసనమే ఆధారం. 1968-69లో డి.సి. సర్కార్‌ సంపాదకత్వంలో 
కలకత్తా నుంచి వెలువడిన జర్నల్‌ ఆఫ్‌ ఏన్నియంట్‌ ఇండియన్‌ హిస్టరీలో 
శోభనాగోఖలె రాసిన “అంధౌ ఇన్స్‌క్రిప్పన్‌ ఆఫ్‌ ఛేష్ప: ఇయర్‌- 11 అన్న 
వ్యాసం (పె. 104-111) ప్రచురితమైన తరువాత అంతకుముందు 
శక సంవత్సరాన్ని ప్రారంభించింది ఎవరు? అనే విషయంపై గల అనెక 
అపోహలకు తెరదించినటైంది. 


క్షహరాట నహపణుడు, బలం పుంజుకొని, పశ్చిమ తీరంలోని 
అపరాస్త, మూలక (ప్రాంతాలను, కుంతల దేశంలోని వైజయంతిని 
సొంతం చేసుకొన్నాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా, నహపణుడు 
శాతవాహన రాజైన మొదటిపులుమావిని ఓడించటమె కాక, పైథాన్‌ 
(నాసిక్‌-పునా ప్రాంతాల ముఖ్యపట్టణము, శాతవాహనుల తత్‌ 
రాజధాని అయిన ప్రతివ్ణానపురం)ను వశపరచుకొన్నాడు. రినితో పగ 
పెంచుకొన్న పులుమావి తరువాత రాజైన అతని కొడుకు, గౌతమీపుత్ర 
శాతకర్ణి తండ్రి కాలంలో కోల్పోయిన భూభాగాలను తిరిగి సాంతం 
చెసుకొవాలనుకొన్నాడు. అప్పుడు ఉజ్జయిని నుంచి నహపణుదు 
పాలిస్తున్నాడు. క్రీ.శ. 54లో సింహాసన మెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి, 


50 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


17 సంవత్సరాల్లో అనెక ప్రాంతాలను జయించటంలో నిమగ్నమైనాడు. 
అతడు దక్షిణానికి మరలినపుడు, ఛేష్టనునిపై దాడిచెసి, అతన్ని వధించి, 
18వ సంవత్సరంలో పోగొట్టుకొన్న ములక, అపరాంత, కుంతల 
(పాంతాలను జయించి, వైజయంతికి పెద్ద సైన్యాన్ని పంపి, గెలుచుకొని, 
ఉత్తరానున్న ఆవంతి, అకర ప్రాంతాలను సొంతం చేసుకొన్నాడు. 
అన్ని ప్రాంతాలను జయించి శాతవాహనాధికారాన్ని పునఃప్రతిష్టించిన 
గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనకుల యశః (ప్రతిష్ణాపనకర అని 
చెప్పుకొన్నాడు. 

ఆ తరువాత అతడు దక్షిణ ప్రాంతంపై దాడిచేసి తీరాంధ్రాన్ని 
కూడా జయించి ఆంధ్రాపధంలో నున్న ధాన్యకటకాన్ని స్వాధీనం 
చేసుకొన్నాడు. అప్పుడే దక్షిణాపధపతి అని బిరుదును పొందటమేకాక 
తన నాణేలను తీరాంధ్రంలో చలామణిలో ఉంచాడు. ధాన్యకటకాన్ని 
మరో రాజధానిగా ప్రకటించాడు. నహపణుని చంపిన తరువాత, అతడు 
విడుదల చెసిన వెండి, రాగినాణిలపై తన రాజముద్రలను ఒత్తించినట్లు 
జోగల్‌తంబి దగ్గర దొరికిన నాణేల నిధి రుజువు చెస్తుంది. గౌతమీపుత్ర 
శాతకర్ణి మూడు సముద్రాల మధ్యగల దక్షిణాపథాన్ని జయించి, దాన్ని 
సున్టిరం చేసుకోవటంలో నిమగ్నమైనాడు. ఇదే అదనుగా, 
సౌరాష్ట్ర-రాజపుత్ర ప్రాంతాలను పాలిస్తున్న శక, యవన, పహ్హవ 
ముఖ్యులు, ఛేష్టనుని ఆజ్ఞల పై గౌతమిపుత్ర శాతకర్ణి, ఆధీనంలో నున్న 
ప్రాంతాలపై దాడి చేశారు. శాతవాహన చక్రవర్తి పాలనలోనున్న కొన్ని 
ప్రాంతాలతోపాటు అవంతిని సొంతం చేసుకొని ఛేష్టనుడు ఉజ్జయినిని 
తన ముఖ్యపట్టణంగా చేసుకొన్నాడు. జునాగఢ్‌, పుష్కర్‌, అబ్బీర్‌ 
ప్రాంతాలకు తన కొడుకైన జయదామున్ని పాలకునిగా చేశాడు. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 51 


ఇక ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకొన్నట్లు ఛేష్టకుని 11 వ 
సంవత్సరం (పర్నాయె-11) గురించి మళ్లీ చెప్పుకోవాలి. కచ్‌ 
మ్యూజియంలో నున్న ఆ శాసనంలోని మొదటి లైనులో (రాజ్లోక్షా (తపస/ 
మహాక్షాత్రపస అన్న ఛెష్టనుని బిరుదు మహారాజుతో సమానం. 
రుదదాముడు తన జునాగఢ్‌ శాసనంలో తన తాత, ఛెష్టనుడు 
మహాక్షాత్రపుడని ప్రకటించాడు. ఆ శాసనంలో రాజ్ఞో మహాక్షాత్రపస్యడు 
(స్వ)గృహిాతనాసన్మహ స్వామి ఛెష్టనస్య పౌతం అని ఉంది. 
మహాబలవంతుడైన దక్షిణాపధపతి గౌతమీపుత్రునిపై ఛేష్టనుడు సాధించిన 
విజయానికి కుషాణులతో సహా అందరు రాజులూ ఆశ్చర్యపోయారు. 
మహాక్షాత్రప/ మహా రాజస్థాయికి దిగిన శకుడైన ఛేష్టనుడు ఉజ్జయినిలో 
తన విజయాన్ని తాను రాజైన 11 సంవత్సరాలకు ఆ సంవత్సరాన్ని 
కొత్త సంవత్సరానికి, కొత్త యుగానికి వ్రారంభంగా ప్రకటిస్తూ ఘనంగా 
ఉత్సవాలు జరిపించాడు. అదే శక సంవత్సర ప్రారంభ సంవత్సరం 
ఖచ్చితంగా క్రీ.శ. 78లో ఈ శక, ప్రారంభమైంది. 


పై ఆధారాలనన్నింటినీ పరిశీలిస్తే, శకుడైన ఛేష్టనుడు తన 11వ 
పాలనా సంవత్సరంలో ఉజ్జయినిలో తన విజయ పరంపరకు గుర్తుగా 
క్రీ.శ. 78కి సరి అగు సంవత్సరంలో శకాబ్లాన్ని ప్రారంభించాడనీ, ఆ 
సంవత్సరంలో గౌతమీపుత్ర శాతకర్ణి తన 24వ పాలనా సంవత్సరంలో 
ఉన్నాడని చెప్పటానికి వీలు చిక్కింది. 


మొదటిసారిగా శాలివాహన శకాన్ని (ఏకాదశశత వర్షాంగతదాధికం 
షోడశం చవిక్రమేద్రేషం సంవత్‌ 111. నవ శత ఏకాశీతి శకగతశాలి 
వాహనంచ న్నపధీశ-శాకే 981) పెర్కొనబడింది. 


52 తెలంగాణలో శాతవాహన వారసత్వం 


శ్రీమునీశ్వరుడనే జైనాచార్యుడు తన సిద్ధాంత సార్వభౌమంలో 
గాధాసప్తశతిని రాసిన శాలివాహనుడె శక సంవత్సరాన్ని (ప్రారంభించాడని 
రాశాడు. మరో సందర్భంలో శాలివాహననృపనిర్దిత శకవర్షక్రమాగతై 
(ఎ.ఇ.వా-X VII, పే. 199) అని (అంటే శాలివాహనుడనే రాజు 
నిర్ణయించిన శక వర్షం నుంచి), శకెంద్రకాలమనీ (గతాన వర్షాణి 
శకేంద్ర కాలాద్దతాని రుతైగుణ యెచ్చతుర్భిః నదాష్ట సంచాష్ట్ర 8589 
యుతాని కృత్వా బిభాజయే చ్చూన్యశరాగరామైః బృహత్సంహిత : VII, 
20) అని చెప్పబడింది. 

శక సంవత్సరాన్ని విక్రమాదిత్యుడు ప్రారంభించాడన్న ఒక అపోహ 
కూడా ఉంది. కీ. శ. 1180లో ఖండఖాద్యక వ్యాఖ్యాత అయిన ఆమరాజు 
శకరాజును విక్రమాదిత్యుడు చంపిన తరువాత శక సంవత్సరం 
ప్రారంభమైందన్నాడు. (శకా నామ మచ్చా రాజనస్తియన్మి 
కాలెవిక్రమాదిత్వేన వ్వా పాదితః స శక సంబంధీకాలః శాక ఇత్యాచ్చతే). 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 53 





84 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 








తెలంగాణలో శాతవాహన వారసత్వం 


86 


ఈ రచనకు ఆధారాలు 


వి.వి. మిరాష్కి ది హిస్టరి అంద్‌ ఇన్‌ప్కిష్పన్స్‌ ఆఫ్‌ ది శాతవాహనాస్‌ 
అండ్‌ ది వెస్టర్న్‌ క్షాత్రపాస్‌ (115/0), బొంబాయి, 1981, పేజీలు 
23-24. 


అజయ్‌మిత్రశాగస్తి, ది. శాతవాహనాస్‌ అండ్‌ ది వెస్టర్న్‌ క్షాత్రవాస్‌ 
(SAWK), నాగపూర్‌, 1998, పే. 4. 


ఎమిగాఫీయా ఇండికా ఆర్జియోలాజికల్‌ నరో ఆధ్‌ ఇండియా, వా. రి, 
పే. 38, లైను 14. 


అజయ్‌మిత్రశాస్త్రి, ఓప్‌ సిక్‌ (SAWK), 1998, పేజీ. 17. 
కామసూత్ర : 11.2.28. 
కథాసరిత్సాగర : 1.6.86. 


వి.ఎన్‌. మండిక్‌ “శాతవాహన అండ్‌ శాలివాహన సప్తతి, జర్నల్‌ ఆఫ్‌ 
బొంబే బ్రాంచ్‌ ఆఫ్‌ రాయల్‌ ఏసియాటిక్‌ సొసైటీ, వాల్యూం - ౫% 
1871-74, పెజీ. 182. 


వి.వి. మిరాషి HISWK, 1981, పేజీ 96, లైన్‌ 1. 
ఎఫ్‌.ఇ. పర్దీటర్‌, ది పురాణ టెక్ట్స్‌ ఆఫ్‌ ది డినాస్ట్రీస్‌ ఆఫ్‌ ది కలీ ఏజ్‌ 


(DKA), ఆక్స్‌ఫర్డ్‌, 1913, పేజీ 38, లైన్‌ 5. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


10. కె. గోపాలాచారి, ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ ది ఆంధ్ర కంట్రో మద్రాస్‌, 1941, 
పేజీలు 15-16. 


11. డి. రాజారెడ్డి, అన్‌ పబ్లిష్ట్‌ శాతవాహనా కాయిన్స్‌ ఫ్రం కోటిలింగాల అండ్‌ 


సంగారెడ్డి. 
డి. సూర్యనారాయణ రెడ్డి న్యూమిస్మెటిక్‌ స్టడీస్‌ (N5), వా.6, పే. 48-52; 
సమ్‌ మోర్‌ న్యూ శాతవాహనా కాయిన్స్‌ (N5-11), పేజీ 69-80. 
12. అజయ్‌మిత్ర శాప్రి, SAWK 1998, పేజీలు 10-12. 
13. ఎఫ్‌.ఇ. పర్టీటర్‌, DKA, 1913, పేజీ 45. 
14. వి.వి. మిరాష్కి HISWK, 1981, పేజీ 45, లైన్లు 5-7. 
15. అజయ్‌మిత్ర శాప్ర్రి, SAWK 1998, పేజీ 25. 
16. అదే (గంథం, పేజీలు 25-26. 
17. అదే గంథం, పేజీ 28. 
18. ఎఫ్‌.ఇ. పర్టీటర్‌, DKA, పేజీ 38. 


19. పి.ఎల్‌. గుప్పు శాతవాహన కాయిన్స్‌ ఫ్రం ఎక్సువేషన్స్‌ ఇన్‌, అజయ్‌మిత్ర 
శా(స్తి (సం), కాయినేజ్‌ ఆఫ్‌ ది శాతవాహనాస్‌ అండ్‌ కాయిన్స్‌ ఫ్రం 
ఎక్సువేషన్స్‌ (౮౮౦౯) నాగపూర్‌, 1972, పేజీలు 132-37. 


20. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, అన్‌నోన్‌ కాయిన్స్‌ ఆఫ్‌ ది శాతనావానాన్‌ అండ్‌ 
దెయిర్‌ థ్రిడి సెన్సర్‌ ఇన్స్‌ న్ఫూమిన్‌ మెటిక్‌ డ్రైడ్చూ (ND), వా. 11, పేజీలు 
13-17; డి. రాజారెడ్డి, డి. సూర్యనారాయణరెడ్డి, ది రేర్‌ ఫ్రీ శాతవాహన 
కాయిన్స్‌ ఆఫ్‌ ది డెక్కన్‌”; న్యూమిస్‌మెటిక్‌ స్టడీస్‌ (N5), 1992, పేజీలు 
57-61. 

21. అజయమిత్ర శాస్త్రి - సి. గుప్త మిత్ర అండ్‌ భద్ర కాయిన్స్‌ ఫ్రం విదర్భ, 
నిధి - 1, నాగపూర్‌, 1990, పేజీలు. 9-24. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 57/ 


22 


29. 


24. 


20. 


26. 


27. 


28. 


29, 


30. 


31 


32. 


అజయ్‌మిత్ర శాస్త్రి, SAWK 1998, పేజీ 38. 


వి.వి. మిరాష్కి (HISK), పేజీ 45. 


అజయ్‌మిత్ర శాస్త్రి, శాతవాహన ప్రిన్స్‌ శక్తి కుమార-1, న్యూమిస్‌మెటిక్‌ 


ఎవిడెన్స్‌ ఇన్‌, ఎం.ఎస్‌. నాగరాజారావు (సం), కుసుమాంజలి, సి. 
శివరామమూర్తి కమ్మెమొరేటివ్‌ వాల్యూం, ఢిల్లీ, 1987, పేజీలు 447-58. 


అజయ్‌ మిత్రశాప్త్రి, ది ఎపోఖ్‌ ఆఫ్‌ ది శాతవాహనా రూల్‌, ఎ రిఅప్రజైల్‌ 
ఇన్‌, CSCE, పేజీలు, 103-109. 


ఇ పద్దటర్‌, DKA, పేజీ 38. 
వి.వి. మిరాషి HISWK, పేజీ 20. నం. 4. 


(ప్రశాంత్‌ కులకర్ణి, 'న్యూ కాయిన్స్‌ ఆఫ్‌ ఛిముక శాతవాహని, న్యూస్‌లెటర్‌, 
ఇండియన్‌ కాయిన్‌ సొసైటీ, నాగపూర్‌, బొంబే బ్యూరో, బోంబే, నం. 1 
ఏప్రియల్‌ 1990. 


వి.వి. మిరాష్కి HISWK, పెజీ 20. 


అజయ్‌మిత్ర శాస్త్రి, SAK, 1998, పేజీ 51. 


శ. పద్దటర్‌, DKA, పేజీ కిరి, ఫుట్‌నోట్‌ 2. 


అజయ్‌మిత్ర శాస్త్రి, SAWK 1998, పేజీ 54. 


34. “ది ఇన్‌స్టిప్షన్‌ ఇన్‌ ది కేవ్‌ ఎట్‌ నాసిక్‌”, ఇన్‌, ఎపిగ్రాఫియా ఇండికా, వా. 


35. 


36. 


37. 


తెరి. 


ర్‌ 


VIL, పేజీ 98. 
బస, పద్దటర్‌, DKA, పేజీ 39. 


వి.వి. మిరాష్కి HISWK, పెజీ 2. 


ఎతు పద్దటర్‌, DKA, పేజీ 39. 


డి.సి. సర్కార్‌, సెలెక్ట్‌ ఇన్‌ప్కిష్పన్స్‌ (వగ), వాల్యూం 1, (రండో ముద్రణ), 
కలకత్తా, 1965, పేజీలు 213-19. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


399; 


40. 


41. 


42. 


49. 


44. 


46. 


46. 


47. 


45. 


49. 


50. 


ol. 


52. 


53. 


54. 


అమరేంద్రనాథ్‌, 'టోఫోనమీ ఆఫ్‌ అసక అండ్‌ 'అసికి ఇన్‌, ఇండిక, 
వా. XXxV1, బొంబాయి, పె. 94. 


జర్నల్‌ ఆఫ్‌ న్యూమిస్‌మెటిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, వా. ౫౦౮౦, 
పేజీలు 106-112. 


వి.వి. మిరాష్కి HISWK, పేజీలు 11-15. 

డి.సి. సర్కార్‌, 51, వా. 1, పేజీలు 1983-97. 

అజయమిత్ర శాస్త్రి, SAWK 1998, పేజీ60. 

అజయ్‌మిత్ర శాస్త్రి, ఇన్‌ కుసుమాంజలి, 1987, పేజీలు 447-58. 
ఎఫ్‌.ఇ. పద్దటర్‌, DKA, పేజీ 36. 

ఎఫ్‌.ఇ. పద్దటర్‌, DKA, పేజీ 39. 


క దీక్షిత్‌, 'ఎ న్యూ ఆంధ్రా కాయిన్‌, న్యూమి స్మెటిక్‌ సప్లిమెంట్‌, 
నం. V1 పేజీలు 93-94. 


ఎఫ్‌.ఇ. పద్దటర్‌, DKA, పేజీ 41. 
జియాజ్‌దాని(సం) ఎర్లి హిస్టరి ఆఫ్‌ ది డెక్కన్‌, ఆక్స్‌ఫర్డ్‌, 1960,పే 45. 


ఎస్‌.బీ. దేవ్‌, ఎస్‌.ఆర్‌ గుప్త (సం), ఎక్సవేషన్స్‌ ఎట్‌ భోకర్టన్‌, నాగపూర్‌ 
- జెరంగాబాద్‌, 1974, పేజీ 22. 


రెవరెండ్‌. హెచ్‌.ఆర్‌. స్మాట్‌, 'ది నాసిక్‌ (జోగల్‌థెంవి) హోర్ట్‌ ఆఫ్‌ 
నహపాణాస్‌ కాయిన్‌), జెబిబి ఆర్‌ ఎస్‌, వా. XX, 1907, పేజీలు 
22౩-244. 


వి.వి. మిరాషి HISWK, Ins-Nos 38-44, పేజీలు 95-114. 
అజయ్‌మిత్ర శాస్త్రి, SAWK 1998, పేజీ 66. 


ఎపిగ్రాఫియా ఇండికా, వా. VI, పేజీ 99. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 59 


67. 


65. 


69. 


90 


రెవ. హెచ్‌ ఆర్‌. స్కాట్‌, V1, 1907, పేజీలు 223-44. 

డి.సి. సర్కార్‌, 5|| వా.1, పేజీ 203, ఫుట్‌నోట్‌ 5. 

ఎఫ్‌.ఇ. పద్దిటర్‌, DKA, పేజీ 42. 

. వి.వి. మిరాష్కి HISWK, Nasik Nos 14-22 కార్ల, శా. నం.20. 


ఆర్‌.సి. మజుందార్‌ (సం), క్లాసికల్‌ ఎకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా, కలకత్తా 
(రీ ప్రింట్‌, 1981, పేజీలు 313-376. 


వి.వి. మిరాషి HISWK, పేజీ 52. లైన్‌ 1. 
ఎఫ్‌.ఇ. పద్దటర్‌, DKA, పేజీలు ౩7-42. 
శోభనా గోఖలే, కన్సెరీ ఇన్‌్మిష్పన్స్‌, పూణే, 1941, పేజీ 62. 


ఐ.కె. శర్మ, జె. వరప్రసాదరావు, ఇన్‌స్మిష్పన్స్‌ ఫ్రం సన్నతి, ఢిల్లీ, 1988, 
పేజీ 75. 


యి 


లో 


ఇ. పర్టీటర్‌, DKA, పెజీ 42. 
ఏపీ జర్నల్‌ ఆఫ్‌ ఆర్మియోలజీ, వా. 1, పార్ట్‌-2, పేజీలు 105-113. 


ఎం. రామారావు, శాతవాహనా కాయిన్స్‌ ఇన్‌ ది ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ 
మ్యూజియం, హైదరాబాద్‌, 1961, పేజీ 20. 


అజయ్‌మిత్ర శాస్త్రి SAWK 1998, పేజీ 127. 


అజయ్‌మిత్ర శాస్త్రి, వాసిష్టీపుత్ర శివసిరి పులుమావి ఇన్‌, ఏ.వి.ఎన్‌ 
మూర్తి, బి.కె. గురురాజారావు (సం) రంగవల్లి, రీసెంట్‌ రిసెర్చెస్‌ ఇన్‌ 
ఇండాలజీ, శ్రీ ఎస్సార్‌ రావు, ఫెలిసిటేషన్‌ వాల్యూం, ఢిల్లీ 1987, పేజీలు 
151-162. 


ఎన్‌క పర్జీటర్‌, DKA, పేజీ 42. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


70. 


71. 


72. 


79. 


74. 


75. 


76. 


77. 


72. 


79. 


80. 


81. 


82. 


రత. 


84. 


అజయ్‌మిహత్ర శాస్త్రి, SAWK, పేజీ 76. 


వి.వి. మిరాషీ స్టడీస్‌ ఇన్‌ ఇండాలజి, వా. 11, నాగపూర్‌, 1962, 
పేజీలు 41-42. 


వి.వి. మిరాషీ, వాటెగాం హోర్డ్‌ ఆఫ్‌ శాతవాహన కాయిన్స్‌, 


జె. ఎన్‌. ఎస్‌.ఐ, వా.34, పేజీలు 208-210. 


అమరేం[ద్రనాథ్‌, ఏలెడ్‌ ఇసూ ఆఫ్‌ శివస్మంధ శాతకర్ణి”, న్యూమి స్మెటిక్‌ 
స్టడీస్‌, వా. 1, పేజీ 59-61. 


అజయమిత్ర శాస్త్రి, ఎ న్యూ వెరైటీ ఆఫ్‌ స్కంధ శాతకర్ణిస్‌ సిల్వర్‌ కాయిన్స్‌, 
ఎన్‌.ఎస్‌, వా. 1, పేజీలు 58-57. 


ఖ్‌ | పర్జీటర్‌, DKA, పేజీ 42. 
వి.వి. మిరాషి HAISWK, శా.నం. 29, పేజీ 77. 
వి.వి. మిరాష్కి HISWK, శా.నం. 26-29. 


మాలాదత్తా, ఎ స్టడీ ఆఫ్‌ ది శాతవాహన కాయినేజ్‌ ఢిల్లీ, 1990, 
పేజీలు 312-318. 


శోభనా గోఖలే, టూ లెడ్‌ కాయిన్స్‌ ఆఫ్‌ గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి 
ఫ్రం బ్రిటీష్‌ మ్యూజియం, జొఎన్‌ ఎన్‌ వ వా 1V1 పేజీ 46. 


ఎర పద్దటర్‌, DKA, పేజీ 48. 
వి.వి. మిరాష్కి HISWK, పేజీలు 231-233. 
మాలాదతా, అదే (గంథం, 1990, పేజీలు 322-28. 


ది కొడవలి రాక్‌ ఇన్స్‌క్రిష్సన్‌ ఆఫ్‌ చందసాతి, ది సెకండ్‌ ఇయర్‌ ఆఫ్‌ 
రెయిన్‌, ఎపిగ్రాఫియా ఇండికా, వా, XVI పేజీ 316. 


మాలాదతా, అదే (గంథం, 1990, పేజీలు 224-25. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 91 


రిల. 


86. 


57. 


రర, 


89, 


90 


91; 


92. 


9౨. 


94. 


99. 


92 


శోభనాగోఖలెే, సిల్వర్‌ పోర్ట్‌రైట్‌ కాయిన్‌ ఆఫ్‌ విజయ శాతకర్ణి, 
న్యూమిస్మెటిక్‌ డైజెస్ట్‌ (ఎన్‌డి), వా.3, 1979, పేజీలు 31-84. 


అజయ్‌మిత్ర శాస్త్రి, వాసిష్టీపుత్ర విజయ శాతకర్ణి ఎన్‌జీ, వా. XV1, 
1993, పేజీలు 29-36. 


ఎస పర్జీటర్‌, DKA, పేబీ 48. 
వి.వి. మిరాషి HISWK, పెజీ 86. 


ఎం.జె. శర్మ హసనా ఇన్స్‌ క్రిప్షన్‌ ఆఫ్‌ వాసిష్టిపుత్ర పులుమావి, ఎఇ, 
వా.X11, పేజీలు 154-538. 


. మాలాదతా, అదే గ్రంథం, 1990, పేజీ 326. 


అజయ్‌మిత్ర శాస్త్రి, ఎర్లి హిస్టరీ ఆఫ్‌ డెక్కన్‌: ప్రాబ్లమ్స్‌ అండ్‌ పర్స్‌ పెక్టిన్స్‌, 
ఢిల్లీ 1987, పేజీలు 38-41. 


ఇండియన్‌ ఆర్మియాలజీ-ఏ రివ్యూ: 1967-68, పేజీ 2; 1968-69, 
పేజీ 2, వి.వి. కృష్ణశాస్త్రి, ది ప్రి ప్రోటో అండ్‌ ఎర్లి హిస్టారికల్‌ కల్చర్స్‌ 
ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌, 1983, పేజీ 120; ఐ.కె. శర్మ, కాయినేజ్‌ 
ఆఫ్‌ ది శాతవాహన ఎంపైర్‌, ఢిల్లీ, 1980, పేజీ 35, బి.కె. గురురాజారావు 
(ఎడ్‌), ఏడికేద్‌ ఆఫ్‌ ఆర్మియాలజికల్‌ స్టడీస్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా, ధార్వార్‌, 
1978, పేజీలు 60-61. 


వి.వి. కృష్ణశాస్త్రి, 1983, పేజీ 121. 


పి.వి. పరబ్రహ్మశాస్త్రి, శాతవాహన ఇపోఖ్‌; ఏ న్యూలైట్‌, హైదరాబాద్‌, 
1997. 

డి. రాజారెడ్డి, అనువాదం: డా. ఈమని శివనాగిరెడ్డి, కోటిలింగాల 
బొమ్మలు, సింగవరం బొరుసులు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, 
హైదరాబాద్‌, 2007, పేజీలు 28-41. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 


96. డా. ఎన్‌.ఎస్‌. రామచంద్రమూర్తి కోటలింగాల, ఎక్సవెషన్‌ రిపోర్ట్‌, 
హైదరాబాద్‌, 2007, పేజీ 39. 

97. పి.వి. పరబ్రహ్మశాస్త్రి 1997, ప్ల1-1. 

98. న్యూమిస్మెటిక్‌ డైజెస్ట్‌, వా. 2(1), పేజీ 10-11. 

99. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, 1997, ప్లే 1- 2. 

100. పి.వి. పరబ్రహ్మశాస్త్రి 1997, ప్లై 1- 2.. 


101. డి.రాజారెడ్డి, పి. సూర్యనారాయణరెడ్డి, కోటిలింగాల కాయినేజ్‌ నం. 
283-25. 


102. దేమె రాజారెడ్డి, (అనువాదం) ఈమని శివనాగిరెడ్డి, కోటిలింగాల 
బొమ్మలు, సింగవరం బొరుసులు; తెలుగుజాతి ప్రాచీనతకు తిరుగులేని 
వెలుగులు - ఈ నాణేలు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, 
హైదరాబాద్‌, 2007, పేజీలు 42-48. 


103. డా. ఎన్‌.ఎస్‌. రామచంద్రమూరిత, కోట లింగాల, 2007, పేజీ 40. 
104. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, 1997, ఫిగర్‌-6, ప్లేట్‌ V-2. 

105. జర్నల్‌ ఆఫ్‌ ఆర్మియాలజీ ఇన్‌ ఏ.పి., వా. 1, పేజీ 134-85. 

106. పి.వి. పరబ్రహ్మశాస్త్రి, 1997, ఫిగర్‌-6, ప్లేట్‌ 1-21. 

107. డా. ఎన్‌.ఎస్‌. రామచంద్రమూరిత, కోట లింగాల, 2007, పేజీ 41. 
108. పి.వి.పి. శాప్రి, 1997, పేజీ 38. 

109. డా. ఎన్‌.ఎస్‌. రామచంద్రమూర్తి అందించిన సమాచారం. 

110. డా. వి.వి. కృష్ణశాస్త్రి, 1988. 

తాం నా 1989, 


112. దా. వి.వి. కృష్ణశాస్త్రి, 1988. 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 93 


113. 


114. 


115. 


116. 


117. 


112. 


94 


డా. వి.వి. కృష్ణశాస్త్రి, 1988. 
డా. వి.వి. కృష్ణశాస్త్రి, 1988. 
డా. వి.వి. కృష్ణశాస్త్రి, 1988. 
దా. వి.వి. కృష్ణశాస్త్రి, 19889. 


డా. వి.వి. కృష్ణశాస్త్రి, 19889. 


జి. యాజ్‌దాని, 'ఎక్సవేషన్స్‌ ఎట్‌ కొండాపూర్‌ (C.250 B.C.250 A.D.); 
ABDRI, Vol, XXII, 1941, page 171-185. 


3b 


తెలంగాణలో శాతవాహన వారసత్వం 








